డాక్టర్‌ ఖాదర్‌ 


సిరిజీవన విధానం 


PLAJO మరియు కళాత్మకం 


విషయ సూచిక 
డాక్టర్‌. ఖాదర్‌ పరిచయం 
డాక్టర్‌. సరళ పరిచయం 
సిరిధాన్యాలలో పోషక విలువలు 
సిరిధానాశల ప్రయోజనాలు 
ఇతర భాషలలో సిరిధాన్వాల పేర్లు 
దినచర్య 
తినదగిన మరియు తినకూడని ఆహార పదార్థాలు 
వ్యాధులు మరియు వాటి నివారణోపాయాలు 
అరుదైన రోగాలు 
కాన్సర్‌ కు వాడవలసిన DITT se మరియు కషాయాలు 
విటమిన్స్‌ 
ఎద్దు గానుగ నూనెలు మరియు వాటి ప్రయోజనాలు 
బెషధ మొక్కల శాస్త్రీయ మరియు వాడుక పేర్లు 


£ £ f £ € £ f£ £ t £ £ f £ 


Prepared by Padmaja Umadhar under the guidance of Dr. Khadar. 
Dr Khadar LifeStyle 1 


డాక్టర్‌ ఖాదర్‌ పరిచయం 


కృషి రత్న మరియు "మిల్లెట్‌ మాన్‌ ఆఫ్‌ ఇండియా" గా పిలువబడే వ్యక్తి 


డాక్టర్‌ ఖాదర్‌ వలి గారి గురించి తెలుసు కుందాం.. 
వైపుణ్యం మరియు మానవత్వం యొక్క ఉమ్మడి శ్రమ ద్వారా ఇతరుల 
ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో నిమగ్నమైన పురుషులు, గొప్పవారై 


దైవత్వాన్ని పోలి ఉంటారు. 


“సరైన ఆహారం తీసుకుంటే ఏ మందు అవసరం లేదు. 


సరైన ఆహారం తీసుకోకపోతే ఏ మందు పనిచేయదు.” 
-- డాక్టర్‌ ఖాదర్‌ వలి 


సరైన ఆహారం, సరళమైన జీవనశైలి మరియ్లు సరైన వ్యవస్తాయ పద్దతులు, సమాజం యొక్క మార్గాలను 
చక్కదిద్దడానికి మరియు ఉన్నత ఆరోగ్యంలోకి రావడానికి ఇవి అవసరం అంటారు మన కృషిరత్న డాక్టర్‌ ఖాదర్‌ 


వలి గారు. 


వీరిది కడప జిల్లా పొద్దుటూరు గ్రామం. మైసూరు లో M.Sc(Ed) చదివి తరువాత బెంగుళూరు ఇండియన్‌ 
ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ లో స్టెరాయిడ్స్‌ మీద Ph.d చేసారు. ఆతరువాత అమెరికా లో ఉన్నత విద్యను అభ్యసించి 


అక్కడే ఉద్యోగం చేసారు. 


అప్పటి పరిస్థితులలో అందరు విజ్ఞానాన్ని విడిచి వాణిజ్యీకరణం వైపు మొగ్గుచూపుతున్న ఆ రోజుల్లో తాను చేస్తున్న 
ప్రయోగాలు తన దేశానికి ఉపయోగ పడాలన్న సంకల్పంతో ఖాదర్‌ గారు భారత దేశానికి తిరిగివచ్చి మైసూరు లో 


సిరపడారు. 
Q G 


ఈ క్రమంలో అంతరించిపోతున్న, మనపూర్వీకులు మనకు అందించిన చిరుధాన్యాలపై వివిధ పరిశోధనలు చేసారు. 
అందులో 5 రకాలైన సామెలు, ఊదలు, కొర్రలు, అరికలు, అండు కొర్రలు లో వున్న TAS గుణాలను గుర్తించి ఈ 
చిరుధాన్యాలను సిరిధాన్యాలుగా నామ కరణం చేశారు మరియు జీవన విధానంలో రచనాత్మకమైన మార్పులు 


తీసుకువచ్చారు. 


Dr Khadar LifeStyle Ç 


ఈ సిరిధాన్యాల వల్లనే ప్రజలకు ఆరోగ్య సిరి వస్తుందని మరియు వీటిని పండించడం వల్ల భూమాతకు మేలు 
జరుగుతుందని దాదాపు 20 సంవత్సరాలుగా ప్రజలకు అవగాహన పెంచే విధంగా ప్రపంచ వ్యాప్తంగా సదస్సులు 


నిర్వహిస్తూ ఒక కొత్త ఒరవడికి కృషి చేస్తున్నారు. 


ప్రతి రోజు వందల కొద్దీ రోగులను పరీక్షిస్తూ, ఆధునిక వైద్యం తో నయం కాని గాంగ్రీన్‌, కాన్సర్‌ లాంటి ఎన్నో రోగాలను 
నయం చేసే వైద్య మాంత్రికుడాయన. కానీ ఇక్కడ నేను చేసే అద్భుతం ఏమి లేదు అంత ప్రకృతి ఒడిలోనే వుంది 


అంటారు మన ఖాదర్‌ గారు. 


అద్భుతాలు అనేవి ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటాయి కానీ ప్రకృతి లో సహజంగా లభించే వాటితోనే రోగులకు 
నిరంతరంగా నివారణా మార్గాలు చూపుతుంటారు. ఖాదర్‌ గారు ఈ సిరిధాన్యాలు మనకు పోషక విలువలు కలిగి 
ఉండడమే కాకుండా మానవ జాతి మనుగడకు మరియు పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రముఖ పాత్రని 


వహిస్తాయని నొక్కి వక్కాణిస్తున్నారు. 


ఈ క్రమంలోనే ఆయన రైతులను, ప్రజలను బైతన్య పరచడానికి! మరియు శిక్షణ నివ్వడానికి అటవీ కృషి అనే 
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీన్నే జంగల్‌ కృషి అని కూడా పిలుస్తారు. 


ఈ ప్రయాణంలో ఆయన భార్య శ్రీమతి ఉషా గారు మరియు కుమార్తె Dr. సరళ గారు సహాయ సహకారాలు 


అందిస్తున్నారు. 


Dr Khadar LifeStyle 3 


డాక్టర్‌ సరళ పరిచయం 


డాక్టర్‌ సరళ, డాక్టర్‌ ఖాదర్‌ వలి మరియు శ్రీమతి ఉషా గారి కుమార్తె. ఆమె 


మైసూరు నివాసి. ఆమె ప్రభుత్వ హోమియోపతి కళాశాల నుండి 
బిహెచ్‌ఎంఎస్‌ పూర్తి చేసారు. ఆమె బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచారు. అలాగే, 
ఆమె రాజీవ్‌ గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ నుండి బంగారు పతకం 
సాధించారు. ఆమె పర్యావరణ ఇంజనీర్‌ అయిన కుశాల్‌ ను వివాహం 


ఆమె శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకి మరియు ధృవీకరించబడిన యోగా 


గురువు అని ప్రపంచానికి తెలిసి ఉండవచ్చు కానీ ఆమె గురించి తెలియని 
వాస్తవాలు ఇంకా వున్నాయి. 
డాక్టర్‌ సరళ బాల్యం నుండే డాక్టర్‌ ఖాదర్‌ నుండి అటవీ వ్యవసాయం (జంగిల్‌ ఫార్మింగ్‌) నేర్చుకున్నారు. అందులో 
భాగంగా, సిరిధాన్యాల ప్రారంభం నుండి చివరి వరకు , ఇందులో మట్టి తయారీ, విత్తడం, ఎరువును జోడించడం 
మరియు సేంద్రీయ ఎరువులు తయారుచేయడం, పంటలు పండించడం మరియు మట్టిని నిర్వహించడం వంటివి 
ఉన్నాయి. 
అటవీ వ్యవసాయం కార్యక్రమం మరియు కర్ణాటక రైతు సంఘం ద్వారా, రైతులకు శిక్షణ ఇస్తుంటారు . దానితో, 
సహజంగా లభించే వనరులలో వారు ఎంత ఉత్తమంగా పండించగలరో చాలా మంది రైతులు తెలుసుకున్నారు. 
వీటన్నిటి ద్వారా డాక్టర్‌ సరళ ప్రకృతి ప్రేమికురాలని మరియు వ్యవసాయంలో అన్ని దశలు తెలుసని తెలుస్తుంది 
ప్రస్తుతం ఆమె మైసూరులో హోమియోపతి వైద్యం చేస్తున్నారు. 
ఆమె సిరిధాన్యాల గురించి జ్ఞానాన్ని మరియు సరళమైన ప్రకృతికి దగ్గరగా ఆరోగ్య కరమైన జీవితాన్ని 
గడుపుతున్నారు . తనకు తెలిసిన అన్ని విషయాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆమె ఆసక్తిగా 


చూపుతారు . సిరిజీవన్‌, అమృత ఆహారం వంటి కార్యక్రమాల్లో నిర్వహించడం ద్వారా ఆమె ఆరోగ్యకరమైన 


జీవనశైలిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు 


For Millet Recipes 


1 Tube, 


Millet Magic: https://bit.ly/MilletMagic 
Dr Khadar Lifestyle: https://bit.ly/DRKVYT 


Dr Khadar LifeStyle 4 


(sory Apped) gÇ 


(౭౭౪/4) ghy 


(10౨ 1990) Ty g?g 


(౭1111 189159) cot ge 


(osoid) cogg% 


(1956412) ౧౧౮౪౨౦౧ 


(Head) (జీల 


(doyuwoig)ceo0.scoees 
(ena) corp 


(opoy) ౧౧౫౯౦6 
(pieÁuieg)ccog=o 


(119౫0) cfs 


ajeipAyoqie3 
oğan 


vog 


5121390141 ౪191046 
cree | అ! 


6n 
౨౪210120 


S.S 


Hw 
(18) 
౨681089141 


Sc so 


(OQ.s% OQ gu ౯ QR gn) 


64900౮ OOR QY ' 


CRE ర్రోయియంం్త RL) 


Hw 
(za) 
౪414౧౪౮౦01 
SCE, 29 


00L 


౪19911 


S% 


Dr Khadar LifeStyle 


సిరిధానాశల (ప్రయోజనాలు 


కొర్రలు : కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. 


కొర్రలు పరిపూర్ణ  ఆహారమేకాకుండా 8% పీచు 
పదార్థము మరియు 12% మాంసకృతులు కలిగి 
ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకిది మంచి ఆహారం. 
శరీరంలో కొలెస్టరాల్‌ పరిమాణాన్ని తగ్గిస్తుంది. వీటిలో 
మంచి యాంటీఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. 


కొర్రల్లో అధిక పీచుపదార్థం , మాంసకృతులు,కాల్షియం, 
ఐరన్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, భాస్వరం, విటమిన్లు 
అధిక పాళ్లల్లో ఉంటాయి కనుక చిన్న పిల్లలకు, 


గర్భిణిలకు మంచి ఆహారము. పీచుపదార్ధము అధికంగా 
ఉండటం వలన గర్భిణిలలో మలబద్దకాన్ని అరికట్టడం లో చక్కటి బెషధము. 


కొర్రలు వాడటం వలన కొన్ని సందర్భాలలో పిల్లలికి వచ్చే జ్వరాలు, మూర్చలని మరియు నరాల బలహీనతని 
అరికడుతుంది. ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపునొప్పి, మూత్రం పోసేటప్పుడు 
మంటగా ఉండటం, ఆకలిమాంద్యం, అతిసారం మొదలగు వ్యాధులకు బౌషదాహరం. 


మాంసకృతులు, ఇనుము అధికంగా ఉండటం వలన రక్తహీనతను నివారణకు చక్కటి బెషధం. పీచు 
పదార్థమధికంగా ఉండటం వలన మలబద్దకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినప్పుడు కొర్ర గంజి 
తాగి దుప్పటి కప్పుకుని పడుకుంటే జ్వరం తగ్గిపోతుంది అని పెద్దల అనుభవం. గుండెజబ్బులు, రక్తహీనత, 
ఊబకాయం, కీళ్లవాతం, రక్తహీనత, కాలిన గాయాలకు త్వరగా తగ్గటానికి కొర్రలు తినటం మంచిది. 


ఉదర కణజాలాలను శుభ్రపరచటంలో కొర్రలు అతిముఖ్య పాత్రవహిస్తాయి అందువలన ఉదర కేన్సర్‌ ఉన్న రోగులకు 
కొర్రలు ప్రప్రథమ ఆహారంగా చెప్పబడుతున్నాయి. శ్వాసకోశ సంబంధ రోగాలైన క్షయ, ఆస్తమా,లాంటి దీర్ణకాలిక 


రోగాలకు రామబాణం 


మూర్చ వ్యాధులకు కొర్రలు మంచి ఆహారము. కొన్నిరకాల చర్మరోగాలకు, నోటి క్యాన్సరుకు, ఉదర కాన్సరుకు, 
పార్కిన్సన్‌ (వణుకుడు) వ్యాధికి మరియు ఉబ్బస వ్యాధిగ్రస్తులకు(దీనితో పాటు అరికలు) కొర్రలు బెషధాహరం. 


“ఏ విజ్ఞాన శాస్త్రమైన సమాజానికి మేలు చేకూర్చేదే.... 
ఆలా కాకపోతే విజ్ఞాన శాస్త్రమే కాదు.” 


- డాక్టర్‌ ఖాదర్‌ వలి 


Dr Khadar LifeStyle 6 


అరికలు: అరికలు తీపి, వగరు మరియు చేదు 
రుచులు కలిగి ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి 
చేయటంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచటంలోనూ, 
రక్తహీనతని తగ్గించటంలోనూ, మలబద్దకంని 
తగ్గించటంలోనూ మరియు చక్కెర వ్యాధిని 
నివారించటంలోనూ మంచి ఆహారము. 


బోన్‌ మారో (ఎముకమధ్య మూలుగు),ఉబ్బసవ్యాదికి, 
మూత్రపిండాల అనారోగ్య సమస్యలకి, వీర్యగ్రంథి 
సమస్యలకి, రక్త కాన్సర్‌ కు మరియు ప్రేగు, థైరాయిడ్‌, 
గొంతు, క్లోమ, కాలేయ సంబంధమైన కాన్సర్స్‌ ని 


నివారించటం లో సమర్ధవంతంగా పనిచేస్తుంది. 


ఆరికలు అధిక పోషక విలువలు కలిగి ఉండటం వలన పిల్లలకు మంచి ఆహారము. అరికలలో విటమిన్లు, ఖనిజాలు 
అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిహిత ఆహారము. అధిక యాంటీఆక్సిడెంట్‌ యాక్టివిటీని కలిగి ఉంటాయి. రక్తంలో చక్కర, 
కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. పరుగు పందాలలో పాల్గొనేవారికి మంచి శక్తినిస్తుంది. వీటిని ఇతర 
పప్పు దినుసులతో (బొబ్బర్లు, శనగలు) కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. 


పుష్కలంగా వున్న పీచుపదార్థం(9% ) వలన బరువు తగ్గటానికి ఇది మంచి ఆహారము. కొన్ని ధీర్ణకాలిక వ్యాధుల 
వలన కలిగే బాధల ఉపశమనానికి, వాపులు తగ్గటానికి అరికలు మంచి ఆహారము. 


వాతరోగాలకు, ముఖ్యంగా కీళ్ల వాతానికి, రుతుస్రావం క్రమంగా రాని స్త్రీలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, కంటి 
నరాల బలానికి అరికలు మంచి ఆహారము. అరిక పిండిని వాపులకు పైపూతగా కూడా వాడతారు. మధుమేహ 
వ్యాధిగ్రస్థుల్లో కలిగే గాంగ్రీన్‌ సమస్యలకు అరికలు సమర్థవంతంగా పనిచేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్‌ మరియు 
విషజ్వరాల వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారము. 


“మానవ జాతి కబళించే (consuming) ఆర్థిక విధానాలనుంచి సంరక్షించే 
(conserving) జీవావరణ (ecological) క్రమాల వైపు నడవాలి...” 


- డాక్టర్‌ ఖాదర్‌ వలి 


Dr Khadar LifeStyle 7 


సామలు: సామలు తీయగా ఉంటాయి. అండాశయ, 
వీర్య కణాల కొరత, పీసీఓడీ (౧౦౦౦) మరియు 
ఇన్ఫెర్టిలిటి సమస్యలకి సామలు మంచి ఆహారం. స్త్రీ 
మరియు పురుషుల పునరుత్పత్తి వ్యవస్థని సమర్ధ 
వంతంగా పనిచేయిస్తుంది. పైత్యము ఎక్కువవడం 
వలన భోజనం తరువాత గుండెల్లో మంటగా ఉండటం, 
పుల్లత్రేన్సులు రావడం, కడుపు ఉబ్బరం వంటి 
సమస్యలకు బౌషధంగా పనిచేస్తుంది. సుఖవ్యాధులు, 
అతిసారం, అజీర్ణం, పురుషుల శుక్ల కణాల అభివృద్ధికి, 
ఆడవారి రుతు సమస్యలకు మంచిది. వీటిలో ఉన్న 


అధిక పీచుపదార్థం (9.8%) వలన మలబద్దకమును 
అరికడుతుంది. మైగ్రేయిన్‌ సమస్యలకు ఈ ఆహారము ఉపశమనం కలిగిస్తుంది. గుండె సమస్యలకు, ఊబకాయం, 
కీళ్లనొప్పులకు ఇది బలవర్ధకమైన ఆహారం. శోషరస వ్యవస్థని(లింఫ్‌ నోడల్‌) మరియు బ్రెయిన్‌ క్యాన్సర్‌, గొంతు 
క్యాన్సర్‌, బ్లడ్‌ క్యాన్సర్‌, థైరాయిడ్‌ మరియు పాంక్రియాస్‌ క్యాన్సర్స్‌ నియంత్రణకు ఉపయోగపడుతుంది. వ్రతాలు 
మరియు ఏకాదశి రోజుల్లో ఉపవాసం కోసం ఈ స్తామల బియ్యం పూర్వికులు వాడుతున్న బియ్యం ఇవి 


ఊదలు: ఊదలు రుచికి తీయ్యగా ఉంటాయి. ఇవి 
థైరాయిడ్‌ మరియు పాంక్రియాస్‌ గ్రంధులకి చాలా 
మంచి ఆహారము. ఊదల్లో పీచు పదార్థం అధికంగా 
(10%) ఉండటం వలన మలబద్దకానికి, 
మధుమేహానికి, కాలేయంని శుభ్రపరచుటంలోను, 
మూత్రపిండములు, పిత్తాశయము, ఎండోక్టెన్‌ గ్రంధులకి 
మంచి ఆహారము. కాలేయాన్ని బలోపేతము 
చేయటంలోనూ మరియు కామెర్లను 
తగ్గించటములోను ఊదలు సమర్ధవంతముగా 
పనిచేస్తాయి. అండాశయము మరియు గర్భాశయము 


కాన్సర్‌ బారిన పడకుండా ఊదల ఆహారం 
కాపాడుతుంది. ఊదలతో తయారు చేసిన ఆహారం బలవర్దకము, సులభంగా జీర్ణమవుతుంది కనుక ఉత్తర 
భారతదేశంలో ఉపవాస దీక్షలో ఎక్కువగా ఉపయోగిస్తారు. 


ఉత్తరాఖండ్‌, నేపాల్‌ ల్లో ఊదలు ఆహారాన్ని గర్భిణీలకు,బాలింతలకు ఎక్కువుగా ఇస్తారు, ఎందుకంటే ఊదలలో 
ఇనుము శాతం ఎక్కువగా ఉండటం వలన రక్తహీనత బాగా తగ్గి బాలింతలకు పాలు బాగా పడతాయని వారి 
నమ్మకము. ఈ ఆహారము శరీర ఉష్ణోగ్రతలని సమస్థితిలో ఉంచుతుంది. ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. 
శారీరక శ్రమ లేకుండా కూర్చుని పని చేసేవారికి ఇది మంచి ఆహారము. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేవుల్లో 


Dr Khadar LifeStyle 8 


అండుకొర్రలు: సంప్రదాయ వంటకాల్లో అండుకొర్రలు 
ఒకటి. ఒక్క అండుకొర్రలను మాత్రం కనీసం 6 నుంచి 8 
గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. జీర్ణాశయం, 
ఆర్థయిటీన్‌, బి.పి., థైరాయిడ్‌, కంటి సమస్యలు, 
ఊబకాయ నివారణకు ఉపయోగపడతాయి. మొలలు, 
భాగన్ధరం, మూలశంక, అల్సర్స్‌ మరియు మెదడు, రక్తం, 
స్తనాలు, ఎముకలు, ఉదర, ప్రేగులు, చర్మ సంబంధ 
క్యాన్సర్‌ చికిత్సకు బాగా ఉపయోగపడతాయి 


Tamil Kannada 


Barnyard Millet I Oodhalu 


Kodo Millet E | Arka 


Little Millet ఆక్‌ 0 Saame 


Foxtail Millet i Navane 


Brown top Millet Korale 
ఎ 


Join Facebook 


https ://bit.ly/DrKhadarLifestyle 


Dr Khadar LifeStyle 9 


దినచర్య 


సర్వే జనాః సుఖినో భవంతు అనే వేద వాక్యమును ఆచరణలో పెట్టడమే డాక్టర్‌ ఖాదర్‌ వలీ గారు సూచించిన 


జీవన విధానం యొక్క ఆంతర్యం 


ON 
ఖం 


ప్రకృతిలో భాగమైన మనం, ప్రకృతికి భారం కాకుండా హాని కలిగించకుండా జీవిస్తే సమస్త జీవకోటి 
క్షేమంగా, పర్యావరణం చైతన్య వంతంగా ఉంటాయి. 

సూర్యోదయానికి ముందే నిద్ర లేచి పళ్ళను చిగుళ్ళను బొగ్గు తో తయారు చేసిన పళ్ళపొడితో 
తోముకోవాలి. వేప, కానుగ పుల్లలు కూడా వాడుకోవచ్చు. 

స్నానానికి చల్లని లేదా గోరువెచ్చని నీళ్ళని వాడుకోవాలి బాగా వేడి నీటిని వాడడం మంచిది కాదు 
కాలకృత్యాలను ముగించి సూర్యోదయ సమయంలో వుద్భవించే కాషాయ రంగు కిరణాలను చూసి 10 
నిమిషాలు ధ్యానం చేయండి ఆ తరువాత కనీసం 75 నిముషాలు పాటు నడవండి. 

సూర్య నమస్కారాలు దినచర్యలో భాగం చేసుకోండి 

రచనాత్మక నీటితో మీ ఆరోగ్య పరిస్థితికి సూచించిన కషాయాలు తయారు చేసుకుని అవసరమైతే కొద్దిగా 
తాటి బెల్లం వేసుకుని గోరువెచ్చగా పరగడుపున తాగవలెను. 

కషాయం తాగిన అరగంట తరువాత ఎద్దు గానుగ నూనెలు మీ ఆరోగ్య పరిస్థితికి సూచించి ఉంటే 
తాగవలను. నూనె తాగిన అరగంట తరువాత మాత్రమే అల్పాహారం తీసుకోవలెను. 

ఖాదర్‌ గారు సూచించిన జీవన విధానాన్ని ఖచ్చితంగా పాటించవలెను. 

నలభై సంవత్సరాల వయస్సు పై బడిన వారు రోజుకి Bok సార్లు అంటే ఉదయం,రాత్రి ఆహారం 
తీసుకుంటే సరిపోతుంది. మధ్యాహ్నం అవసరమైతే పండు , దేశీ ఆవు పాలతో చేసిన మజ్జిగ , 
సస్యాధారిత పాలు మరియు వాటి నుండి తయారు చేసిన పెరుగు , మజ్జిగ తీసుకోవచ్చు. 

వీలున్న వారు సాయంత్రం కూడా నడిచి సూర్యాస్తమయం సమయంలో వెలువడే కాషాయ కిరణాలను 
కళ్ళతో చూసి 10 నిమిషాలు ధ్యానం చేసుకోవలెను. 

సాయంత్రం కూడా కషాయం తిసుకోవడం మంచిది రాత్రి భోజనానికి అరగంట ముందు తీసుకోవచ్చు. 
పడుకునే సమయానికి గంటన్నర ముందు భోజనం ముగించుకుంటే మంచిది. 

పడక గదిని చిమ్మ చీకటి చేసుకుని పడుకోవాలి. పడకగదిలో మొబైల్‌ ఫోన్‌ లు వుంచకండి. 

ప్రతిరోజు కనీసం కొంత సమయాన్ని ప్రకృతితో మమేకమై చెట్లు , మొక్కల మధ్యన గడుపుతూ ఇంట్లో 
పిల్లలకు కూడా వారి దినచర్యలో ఈ ప్రక్రియ ముఖ్య అంశం అయ్యే విధంగా తిర్చిదిద్దుకోవాలి . 
ప్రయాణం చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికులతో ఉపయోగ కరమైన విషయాలపై చర్చించి తెలిసిన మంచి 


విషయాలు వారితో పంచుకుని మనకి తెలియని మంచి సంగతులు గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. 


Dr Khadar LifeStyle 10 


ఆహారం గా తినదగినవి & తినకూడనివి 


తినదగినవి (V) 


తినకూడనివి (౮ 


ధాన్యం సకారాత్మక ధాన్యాలుగా వర్గీకరించబడిన సిరిధాన్యాలు అన్ని రకాల వారి బియ్యము, అన్ని రకాల 
అందరూ తినదగినవి. గోధుమలు, సొయా బీన్స్‌, స్వీట్‌ కార్న్‌. 
తటస్థ ధాన్యాలుగా విభజించబడిన ఇతర చిరుధాన్యాలు 
అయినా రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్క జొన్నలు 
జు 
మొదలైనవి ఆరోగ్యంగా వున్నవారు తినవచ్చు. 
జన్యు మార్పిడి చేయకుండా మన దేశంలో సహజంగా పండే 
అన్ని ద్విదళ బీజాలు. 
నూనెలు ఎద్దు గానుగ లో తయారు చేయబడిన నువ్వులు, వేరుశెనగ, | యంత్రాల సహాయంతో తయారు చేసిన అన్ని 
కొబ్బరి, కుసుమలు, వెర్రి నువ్వులు, ఆవ నూనెలు. నూనెలు మరియు రిఫైన్డ్‌ నూనెలు 
నెయ్యి దేశీ ఆవు పాల పెరుగు నుండి ఇంట్లో తయారు చేసిన నెయ్యి | బజారులో అమ్మే అన్ని రకాల నేతులు 
ఉప్పు రోజూ వాడడానికి సముద్రపు ఉప్పుగవిశీేషమైన. వంటకాలకు. పరిశ్రమలలో తయారయ్యే ఉప్పు, అయొడైజ్డ్‌ 
DÉS లవణం, బ్లాక్‌ సాల్ట్‌ వాడుకోవచ్చు. ఉప్పు 
తీపి తాటి బెల్లం, ఈత బెల్లం, జీలుగ బెల్లం. చెరకు బెల్లం (సహజంగా తయారు చేయబడినది 
కూడా) చక్కెర, మార్కెట్‌ లో అమ్మే తేనె, ఆర్టిఫిషల్‌ 
స్వీటనర్స్‌. 
పండ్లు, మన ప్రాంతంలో సహజంగా పండే వైవిధ్యమైన అన్ని కృత్రిమంగా అనువైన వాతావరణాన్ని సృష్టించి 
డ్రై ఫ్రూట్స్‌ రకములైన పండ్లు జామ, మామిడి, అరటి, సీతాఫలం, పనస, | పండించే పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ ,డేట్స్‌ విదేశాల నుండి 
నేరేడు, పాషన్‌ ఫ్రూట్‌, సపోటా, బొప్పాయి దిగుమతి చేయబడిన పండ్లు 
మొదలయినవి 
కూరగాయలు మన ప్రాంతంలో సహజంగా పండే వైవిధ్యమైన అన్ని రకాల విదేశాల నుండి దిగుమతి చేసుకున్న కూరలు 
కూరలను ఆకు కూరలను వాడుకోవాలి జన్యు మార్పిడి చేయబడిన కూరగాయల 
వంగడాలు 
చిరు తిళ్ళు సిరిధాన్యాలతో చేసిన అన్ని పిండి వంటలు, నువ్వుల లడ్డు, అన్ని రకాల బేకరీ పదార్థాలు, చాకోలెట్స్‌, 
కొబ్బరి లడ్డు, వేరుశెనగ లడ్డు, మొలకెత్తిన గింజలు నూడుల్స్‌, ప్రొసెన్ట్‌ ఫుడ్స్‌, ఐస్‌ క్రీమ్స్‌, మైదా, సగ్గు 
బియ్యం, బొంబాయి రవ్వ, సేమియా తో తయారైన 
పదార్షాలు 
Q 
పానీయాలు కొబ్బరి నీళ్లు, దేశి ఆవు పాల పెరుగు, సస్యాధార పాలు కూల్‌ డ్రింక్స్‌ మరియు హెల్త్‌ డ్రింక్స్‌ గా 


మరియు పెరుగు 


పిలవబడుతున్న హార్లిక్స్‌, పీడియాస్యూర్‌ 
మొదలైనవి 


Dr Khadar LifeStyle 


11 


ERTEN 


ఢి ఎలాంటి మాంసం (నాన్‌-వెజ్‌) మానవుల ఆహారం కాదు. 
౦ ఉదాహరణకు: కోడి మాంసం, మేక మాంసం, చేపలు, గుడ్లు మొదలైనవి 
సి ధూమపానం మరియు మద్యపానం ఖచ్చితంగా నిషేధించబడింది. 
ఫి తాగడానికి మరియు అన్ని రకాల ఆహారాన్ని తయారు చేయడానికి నిర్మాణాత్మక నీటిని వాడండి. 


ఫీ ప్లాస్టిక్‌ బాటిల్‌ మరియు ప్లాస్టిక్‌ కాన్‌ లలో నీటిని వాడుట మంచిది కాదు 


ఆహారం పట్ల జాగత్త వహించండి 


ఫి వరి బియ్యం, చక్కెర, మైదా (ఆల్‌-పర్పస్‌ పిండి), గోధుమలకు దూరంగా ఉండండి, ఇది ఇన్సులిన్‌ 
ఉత్పత్తిని తగ్గించడం ద్వారా డయాబెటిస్‌ పరిస్థితి వంటి జీవనశైలి వ్యాధులకు కారణమవుతుంది, రక్తాన్ని 
చిక్కబర్చడం ద్వారా రక్తపోటు పరిస్థితికి దారి తీస్తుంది. 

* మాంసాహారం మానవుల ఆహారం కాదు. బర్డ్‌ ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ, డెంగ్యూ జ్వరం వంటి వ్యాధులను ఉత్పత్తి 
చేయడానికి మాంసం ఉత్పత్తులు ప్రధాన కారణం. గత 100 సంవత్సరాల నుండి మానవులు చేసిన అదే 
తప్పు చేయడం మానేద్దాం. 

% మీ పిల్లలు 15-20 సంవత్సరాల వయస్సులో మధుమేహంతో బాధపడాలని మీరు కోరుకుంటే, మీరు 
వారికి తరచుగా నూడుల్స్‌ తినిపించవచ్చు. 

శి మీరు మీ భవిష్యత్‌ తరాన్ని బట్టతలతో చూడాలనుకుంటే, వారిని ప్లాస్టిక్‌ సీసాల నుండి నీరు త్రాగనివ్వండి 


అ 


సిరిదానాశల నుండి.అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు 


% “మలబద్ధకం అన్ని వ్యాధులకు మూలం”. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఫైబర్‌ అధికంగా 
ఉన్న సిరిధాన్యాలను తీసుకోండి. 

ఢి వరి బియ్యం, గోధుమ మరియు సోయా వెనుక వాణిజ్యీకరణలో పెద్ద సంచలనం ఉంది. ఈ కారణంగా చాలా 
దేశి జాతుల ధాన్యాలు నాశనం చేయబడ్డాయి మరియు నాశనం చేయబడు తున్నాయి. ఇప్పుడు ఈ 
ధాన్యాలను (ముఖ్యంగా సిరిధాన్యాలు) తిరిగి వాడుకలోకి తీసుకురావడం చాలా ముఖ్యం. 

> మోనోకల్చర్‌ యొక్క ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో, చాలా నీరు, రసాయన ఎరువులు వాడటం మరియు 
ఎక్కువ కీటకాల తెగుళ్ళను ఆహ్వానించటం, ఇవి మరింత రసాయన పురుగుమందుల వాడకానికి 
దారితీస్తాయి. ఈ పద్ధతులు ఆహారాన్ని విషంగా మారుస్తున్నాయి, ఇది ఆధునిక ఆరోగ్య మరణాలకు 
కారణమవుతుంది. దీన్ని ఎలా అధిగమించాలి? ఈ పరిస్థితికి సిరిధాన్యలు మాత్రమే మార్గం. 


“సిరిధాన్యాలను తినడం ద్వారా మీరు క్యాన్సర్‌ను మీ నుండి దూరంగా ఉంచవచ్చు” 


Dr Khadar LifeStyle 12 


అంబలి - మానవాళికి అమృతం 


“అంబలి మానవ ఆరోగ్యానికి అమృతం అని డాక్టర్‌ ఖాదర్‌ వలి గారు చెప్తారు” 
ప్రతి ఒక్కరికి విటమిన్‌ బి 12 లోపం వంటి స్థూల మరియు సూక్ష్మపోషక లోపాలు ఉన్నట్లు అనిపిస్తుంది - పొట్ట 
లో ప్రో-బయోటిక్‌ బ్యాక్టీరియా లేకపోవడం దీనికి ఒక కారణం 


దీనికి పరిష్కారం పులియబెట్టిన గంజిని క్రమం తప్పకుండా తినడం. పులియబెట్టిన సిరిధాన్యాల గంజి / అంబలి 
ఎలా తయారు చేయాలో ఇక్కడ రెసిపీ ఉంది. 

మీరు ఏదైనా తీవ్రమైన దీర్ణకాలిక ఆరోగ్య స్థితితో బాధపడుతుంటే, ఆరు నుండి తొమ్మిది వారాల పాటు మూడు 
భోజనాలకు పులియబెట్టిన గంజి / అంబలి తినడం త్వరగా కోలుకుంటారు. 

మీరు మీ సిరిధాన్యాలను తీసుకోవడం ప్రారంభిస్తుంటే, ఇది ప్రారంభించడానికి ఉత్తమ మార్గం 


ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాల కోసం అంబలి సిద్దం చేయడానికి అనుసరించాల్సిన కఠినమైన నియమాలు 


శీ నానబెట్టడం మరియు వంట చేయడానికి రచనాత్మక నీటిని వాడండి 

య సిరిధాన్యాలను 6 నుండి 8 గంటలు నానబెట్టండి 

ఫి 1గ్లాసు మిల్లెట్లకు 6 నుండి 10 గ్లాసుల నీరు తీసుకోవచ్చు. 

* తయారుచేసేటప్పుడు ఉప్పు లేదా ఇతర పదార్థాలను జో డించవద్దు. ఇది మంచి బ్యాక్టిరియాను చంపుతుంది 
మరియు కిణ్వ ప్రక్రియ సరిగ్గా జరగదు. 

ఫి ఒకసారి ఉడికించి, కిణ్వ ప్రక్రియకు బయలుదేరే ముందు, పై చిత్రంలో చూపిన విధంగా నూలు వస్త్రంతో కట్టి పెట్టండి. 


Ambali 
Preparation Videos 


You (TD 


English: http:/bit.ly/Ambali-English 
Telugu: http://bit.ly/Ambali-Telugu 


Dr Khadar LifeStyle 13 


వివిధ ఆరోగ్య సమస్యలు - నివారణలు 


ప్రత్యేక గమనిక : ఏదైనా ఆరోగ్య సమస్య తీవ్రతరం అయినప్పుడు, ఏదైనా ప్రోటోకాల్‌ ప్రారంభించిన మొదటి 6 నుండి 9 
వారాల వరకు సిరిదాన్యాలను అంబలి (పులియబెట్టిన) రూపంలో తీసుకోవడం ఉత్తమం 


ప్రోటోకాల్‌ ప్రకారం మొత్తం 5 రకాల సిరిధాన్యాలు మరియు కనిష్టంగా 3 రకాల కషాయాలను తీసుకోండి, ప్రతి రకం 
కషాయమును 1 వారానికి తీసుకోవాలి. 


కషాయాలను ఎలా తయారు చేయాలి : 200 మి.లీ నీటిలో ఆకులు (1/2 పిడికిలి ఆకులు లేదా 3-4 పెద్ద ఆకులు) 
జోడించండి, 4 - 5 నిమిషాలు మరగ బెట్టండి మరియు వడగట్టండి . ఇది వెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి (అవసరమైతే తాటి 
బెల్లం జోడించండి) 


You Tube: https://youtu.be/NQZTuH49zrM 


1) వారానికి ఒకసారి తాటి బెల్లంతో చేసిన నువ్వులు లడ్డూ తినండి. 10410 8 కన్నా తక్కువ ఉన్న డయాబెటిక్‌ రోగులు 
తాటి బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూ తినవచ్చు. 8 కంటే ఎక్కువ HbA1c ఉన్న డయాబెటిక్‌ రోగులు సాదా నువ్వుల 
లడ్డూ తినవచ్చు లేదా వారు తమ ఆహారంలో నువ్వులను చేర్చవచ్చు. 


2) 75 నిమిషాల పాటు నడవండి. 


3. డాక్టర్‌ ఖాదర్‌ సూచించిన దినచర్యను ఖచ్చితంగా పాటించండి. 

4. మీ రెగ్యులర్‌ (medicine) బాషధాన్ని అకస్మాత్తుగా ఆపవద్దు. ఈ జీవనశైలిని అనుసరించిన తర్వాత మీ ఆరోగ్యం 
క్రమంగా దశలవారీగా అభివృద్ధి చెంది మరియు మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్న ప్పుడు తగ్గించండి. 

5. ఇది డైట్‌ ప్లాన్‌ కాదు, ఇది ఆహారపు అలవాట్లు, పద్దతులు 'మరియు జీవన విధానం. 

6. మన ఆహారం మరియు ఆహార అలవాటును మార్చడం ద్వారా, మన ఆరోగ్యాన్ని సాధారణ స్థితికి తీసుకురాగలము. 

7. ఎవరికైనా 3-4 వ్యాధులు ఉంటే, తీవ్రమైన వ్యాధికి ప్రోటోకాల్‌ ప్రకారం కషాయాలు మరియు సిరిధాన్యాలను త్రాగాలి. 
8.ఒకే కుటుంబంలో థైరాయిడ్‌, డయాబెటిస్‌, క్యాన్సర్‌ మొదలైన వివిధ వ్యాధుల రోగులు ఉంటే, ప్రతి రోగి వారి ప్రోటోకాల్‌ 
ప్రకారం కషాయాలను ఖచ్చితంగా తీసుకోవాలి. వీరంతా ఒకే సిరిధాన్య భోజనం తినవచ్చు మరియు 2 రోజుల తరువాత ప్రతి 


రకం సిరిధాన్యాలను మార్చవచ్చు. 
“సమస్త జీవరాశులకు నెమ్మది, సంతోషాల నిచ్చేవి చెట్లు, సిరిధాన్యాలే.... 
యంత్రాలు, క్షిపణులు కాదు.” 


- డాక్టర్‌ WS వలి 


Dr Khadar LifeStyle 14 


వాశధులు కషాయాలు DITTE 
1. డయాలిసిస్‌ పారిజాతం, కొత్తిమీర, పునర్నవ లేక గలిజేరు, రణపాల, అరటి బోధ సామలు - 3 రోజులు 
అతిబల అరికలు - 3 రోజులు 
2. అల్బుమినూరియా 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి ఊదలు - 3రోజులు 
3. యూరిక్‌ ఆసిడ్‌ 
కొర్రలు - 1రోజు 
4. గౌట్‌ 
అండుకొర్రలు - 18 
5. మూత్ర నాళపు ఇరుకు 
యురేత్రల్‌ స్ట్రక్చర్‌ సిరిధాన్యాలను 9 వారాల పాటు అంబలి 
N ° 
రూపంలో తీసుకోవడం ఉత్తమం 
(డయాలిసిస్‌ రోగులు ) 
6. మధుమేహం తిప్పతీగ, నేరేడు ఆకులు, దొండ ఆకులు, పుదీనా , మునగాకు , సామలు - 2 రోజులు 
అతిబల , మెంతి ఆకు, కొత్తిమీర అరికలు - 2 రోజులు 
ఊదలు - 2 రోజులు 
నికి ఒక రకం చొపూన తీసుకుంటూ పునరావృతం చేయాలి 
బూరాగుక ఓ o V oD) aSo ఆంగణురాబృతం కొర్రలు = es 
అండుకొర్రలు - 2రోజులు 
7. థైరాయిడ్‌ మునగాకు , చింత చిగురు, తమలపాకు, (కాడ తీసి వేయాలి), సామలు - 3రోజులు 
8. పి.సి.ఓ.డి కానుగ ఆకు, గోంగూర, అతిబల తిప్పతీగ అరికలు - 1రోజులు 
ఊదలు - 1రోజు 
9. హార్మోనల్‌ వారానికి ఒక రకం చొపూన తీసుకుంటూ పునరావృతం చేయాలి 
N ) 
కొర్రలు - 1 రోజు 
ఇంబ్యాలన్సు 
అండుకొర్రలు - 1రోజు 


10. ఎందోమెట్రియోసిస్‌ 


11. ఫైబ్రాయిడ్‌/ ఫైబ్రో 


నూనెలు: (కనీసం 3 నూనెలు) కొబ్బరి నూనె / కుసుమ నూనె / వేరు సెనగ నూనె/ నువ్వుల నూనె/ వెర్రి 


నువ్వుల నూనె. పైన Folo గన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చి ప్పున తీసుకోండి మరియు పునరావృతం 


వ చేయండి. 2 నుండి 3 చెంచాల నూనె తిసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల 
దూరం పాటించండి. ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ 
చేయాలి. 

12. బీపీ తులసి, మారేడు , కొత్తిమీర, సర్పగంధ, బ్రహ్మ జెముడు, అతిబల , సామలు - 2 రోజులు 

12. హృదయ తిప్పతీగ అరికలు - 2 రోజులు 

సంబంధిత ఊదలు - 2 రోజులు 

13. కొలెస్ట్రాల్‌ వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి కొర్రలు ` 2 రోజులు 

14. ట్రై గ్లీజరైడ్స్‌ అండుకొర్రలు - 2రోజులు 


15. అంజైనా పెక్టోరిస్‌ 


జ్యూస్‌ లు: కీరా దోస కాయ/ సొరకాయ / బూడిద గుమ్మడికాయ 


పైన పేర్కొన్న రసాలను వారానికి ఒకరకం తీసుకోండి మరియు 9 వారాల పాటు పునరావృతం చేయండి. 


రసాలను ఖాళీ కడుపుతో తీసుకోవాలి మరియు కషాయాలు మరియు రసాల మధ్య 30 నిమిషాల దూరం 


ఉండాలి. 


Dr Khadar LifeStyle 


15 


వ్యాధులు 


16. ఊబకాయం 


17. హెర్నియా 


18. బరువు పెరగడానికి 


కషాయాలు 


రావి ఆకు , తమలపాకు (కాడ తీసి వేయాలి), జీలకర్ర , గరిక, ఈత 


ఆకు , సేంద్రియ పసుపు . 


వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 


ఆవాలు, మెంతులు , జీలకర్ర , అరటి బోధ , అతిబల 


వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 


DITTE 


సామలు - 3 రోజులు 
అరికలు - 3 రోజులు 
ఊదలు - 1 రోజు 
కొర్రలు - 18 
అండుకొర్రలు - 1రోజు 
సామలు - 3 రోజులు 
అరికలు - 3 రోజులు 
ఊదలు - 1 రోజు 
కొర్రలు - 1 రోజు 
అండుకొర్రలు - 1రోజు 


నూనెలు: కుసుమ నూనె / వెర్రి నువ్వుల నూనె / వేరు సెనగ నూనె 


పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తిసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 నుండి 


3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం పాటించండి. 


ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెల్లనే 'వాడండీ. నూవైల్లను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 


మీకు యే విధమైన ఆరోగ్య సమస్యలు లేకపోతే వరిగలు, జొన్నలు, మొక్కజొన్న ( దేశవాలి) తీసుకోవచ్చు. 


మొలకెత్తిన పెసలు, శనగలు, బొబ్బర్లు(అలసందలు), వేరుశనగలను వారానికి ఒకరకం తీసుకోవాలి. 


మొలకలను ముందుగా ఆవిరిలో 4నుండి/ నిమిషాలు... ఉడికించి ఆతరువాత పోపు/ తాలింపు పెట్టాలి. 


ఈ విధంగా తయారు చేసిన రెండు చిన్న చెంచాల (టీస్పూన్ల) మొలకలను ఒక చిన్న చెంచాడు మెంతి మొలకలతో చేర్చి వారానికి ఒక రకం 


చొప్పున తినాలి. అంటే ప్రతివారం వాడే పప్పు ధాన్యం రకం,మారుతుంది కానీ మెంతుల మొలకలు మటుకు ప్రతి వారం తీసుకోవాలి.... 


19. ఆస్తమా సేంద్రియ పసుపు, అల్లం , సదాపాకు , వేప , కరివేపాకు , గరిక, కొర్రలు - 2 రోజులు 
20. కయ అతిబల , తిప్పతీగ, మాచీపత్రం అండుకొర్రలు - 2 రోజులు 
21. నిమోనియా ఊదలు - 1 రోజు 
22. సైనుసైటిన్‌ వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి నా E 
23. శ్వాస సంబంధ సామలు - 1 రోజు 
సమస్యలు 

24. గ్యాస్ట్రిక్‌ తమలపాకు (కాడ తీసి వేయాలి), మెంతి ఆకు, కానుగ ఆకు, జీలకర్ర | కొర్రలు - 2 రోజులు 
25. పు తంగేడు ఆకు , అతిబల అండుకొర్రలు - 2 రోజులు 
26. GERD (Gastro ఊదలు - 2 రోజులు 
esophageal reflex వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 
disease)/ Acid అరికలు 2 రోజులు 
wi సామలు - 2రోజులు 


అల్సర్లు 


Dr Khadar LifeStyle 


సిరిధాన్యాలను 5నుండి 6 వారాల 
పాటు అంబలి రూపంలో తీసుకోవడం 
ఉత్తమం 


16 


వ్యాధులు 
29. ఫిట్స్‌ 


30. పక్షవాతం 


31. కిడ్నీ లో రాళ్లు 


32. గాల్‌ బ్లాడర్‌ లో 
రాళ్లు 


౧ 


33. క్లోమ గ్రంధి లో 
రాళ్లు 


౧ 


కషాయాలు DITTE 
జామ ఆకు, పారిజాతం , రావి ఆకు , సదాపాకు , వేప , దాల్చిన కొర్రలు - 3 రోజులు 
చెక్క, సేంద్రియ పసుపు , అతిబల అండుకొర్రలు - 3 రోజులు 
ఊదలు - 1 రోజు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 
అరికలు - 1 రోజు 
సామలు - 1 రోజు 


నూనెలు: ఎర్రి నువ్వుల నూనె / కొబ్బరి నూనె / వేరు సెనగ నూనె/ కుసుమ నూనె 


పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తీసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 నుండి 
3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం పాటించండి. 


ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 


కొత్తిమిర, పునర్నవ లేక గలిజేరు , రణపాల, అరటి బోధ , కానుగ కొర్రలు - 2 రోజులు 
ఆకు, అతిబల అండుకొర్రలు - 2 రోజులు 
ఊదలు - 2 రోజులు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి అ E 
సామలు - 2 రోజులు 


సిరిధాన్యాలను 5నుండి 6 వారాల 
పాటు అంబలి రూపంలో తీసుకోవడం 
ఉత్తమం 


నూనెలు: వెర్రి నువ్వుల నూనె / కొ బ్బరి నూనె 

పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తీసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 నుండి 
3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం పాటించండి. 
ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 


34. కంటి సమస్యలు 


35. గ్లూకోమా 


శతపుప్పి లేక సోయకూర, మునగాకు , పుదీనా , కరివేపాకు, కొర్రలు - 3 రోజులు 

తమలపాకు (కాడ తీసేయాలి), సదాపాకు అండుకొర్రలు - 3 రోజులు 
ఊదలు - 1 రోజు 

వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి s. ` 1రోజు 
సామలు - 1 రోజు 


జ్యూస్‌ లు: క్యారట్‌ / నూలు కోలు / రాడిష్‌ (నిమ్మరసం, తాటి బెల్లం లేదా ఉప్పు / మిరియాలు పొడితో 
తీసుకోవచ్చు) 

పైన పేర్కొన్న రసాలను వారానికి ఒకరకం తిసుకోండి మరియు 9 వారాల పాటు పునరావృతం చేయండి. 
రసాలను ఖాళీ కడుపుతో తీసుకోవాలి మరియు కషాయాలు మరియు రసాల మధ్య 30 నిమిషాల దూరం 
ఉండాలి. 

సస్యాధారిత పాలు : వారానికి 2 రోజులు నువ్వుల పాలు, కొబ్బరి పాలు, సజ్జల పాలు తీసుకోండి 

ప్రతిరోజూ సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో సూర్యుడిని కనీసం 3 నిమిషాలు చూడాలి . 


Dr Khadar LifeStyle 17 


వాశధులు కషాయాలు DITTE 
36.956 శుద్ధి సదాపాకు , మెంతులు , రణపాల, పునర్నవ లేక గలిజేరు , నేలనల్లి, | ఊదలు - 3 రోజులు 
37.కిడ్నీ శుద్ధి అతిబల అరికలు - 18 
38.క్లోమగ్రంధి సామలు - 1 రోజు 
39.హెపటైటిన్‌ A వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి కొర్రలు T 
మరియు B అండుకొర్రలు - 1 రోజు 
40.నరాల సమస్య గరిక, జామ ఆకు, పారిజాతం , సదాపాకు , సేంద్రియ పసుపు , కొర్రలు - 3 రోజులు 
అతిబల అండుకొర్రలు - 3 రోజులు 
41. వర్టిగో మరియు కు ies 
DFS వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి a . 
42. అరచేతుల్లో / అరికా “2 sr s 
ళృల్లో చెమటలు 
43. గురక 
44. నత్తి 
వినికిడి సమస్య 


నూనెలు: కొ బ్బరి నూనె గ్‌ నువ్వుల నూనె/ వెర్రి నువ్వుల నూనె 


పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తీసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 నుండి 3 చెంచాల నూనె 


తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం పాటించండి. 


ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. 


నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి.. 


మైర్రేయిన్‌ (Migraine) : 


ఒక స్పూన్‌ నువ్వులు తీసుకుని ఇనుప పెనం మీద టప టప సౌండ్‌ వచ్చేవరకు చిన్న మంట మీద వేయించాలి. 


అవి చల్లార్చి , బాగా నమిలి ఆయిల్‌ ఫీల్‌ అయ్యినప్పుడు మింగి ఒక గ్లాస్‌ నీరు తాగాలి . 


ఇది పరగడువున 21 రోజులు వాడాలి. 


తరువాత కూడా కొద్దిగా మైగ్రెన్‌ ఉంటే 15 రోజులు విడిచి మళ్ళీ తిరిగి 21 రోజులు వాడాలి . ఇలా తగ్గే వరకు చేయాలి 


45. C4, C5 
46. L4, L5 


47. సయాటికా 


కరివేపాకు, పారిజాతం , జామ ఆకు, అతిబల , కానుగ ఆకు, చింత 
చిగురు 


వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 


కొర్రలు 
అండుకొర్రలు 
ఊదలు 
అరికలు 


సామలు 


3 రోజులు 
3 రోజులు 
1 రోజు 
1 రోజు 
1 రోజు 


వారానికి ఒక నువ్వుల లడ్డు తాటి బెల్లం 


తో చేసినది తీసుకోండి 


Dr Khadar LifeStyle 


18 


వ్యాధులు 
48. టాఖీ కార్డియా 


49. గుండె పోటు 
తరువాత 
50. గుండెలో రంధ్రము 


కషాయాలు 
కొత్తిమీర, తులసి, తమలపాకు (కాడ తీసేయాలి), పుదీనా , 
తిప్పతీగ, అతిబల 


వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 


DITTE 
సామలు - 2 రోజులు 
అరికలు - 2 రోజులు 
ఊదలు - 1 రోజు 
కొర్రలు - 1రోజు 
అండుకొర్రలు - 1 రోజు 


సిరిధాన్యాలను 5 నుండి 6 వారాల 


పాటు అంబలి రూపంలో తీసుకోవడం 


ఉత్తమం 


జ్యూస్‌ లు: కీరా దోస కాయ/ సొరకాయ / బూడిద గుమ్మడికాయ 


పైన పేర్కొన్న రసాలను వారానికి ఒకరకం తీసుకోండి మరియు 9 వారాల పాటు పునరావృతం చేయండి. 


రసాలను ఖాళి కడుపుతో తీసుకోవాలి మరియు కషాయాలు మరియు రసాల మధ్య 30 నిమిషాల దూరం 


ఉండాలి.. 


51. వెరికోస్‌ వెయిన్స్‌ మారేడు , దొండ ఆకులు, పారిజాతం, బొ ప్పాయి ఆకులు, సామలు - 3 w 
52. వెరికోసిల్‌ కరివేపాకు అరికలు - 3 రోజులు 
53. హైడ్రోసిల్‌ ఊదలు - 1 రోజు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి కొర్రలు res 
అండుకొర్రలు - 1రోజు 
జ్యూస్‌ లు: టమోటా / దొండకాయ / కాప్ఫికం 
పైన పేర్కొన్న రసాలను వారానికి ఒకరకం తీసుకోండి. మరియు 9 వారాల పాటు పునరావృతం చేయండి. 
రసాలను ఖాళీ కడుపుతో తీసుకోవాలి మరియు కషాయాలు మరియు రసాల మధ్య 30 నిమిషాల దూరం 
ఉండాలి.. 
వారికోస్‌ వెయిన్స్‌ మీద టమోటా రసాన్ని పూయండి మరియు కొంత సమయం తరువాత కడగాలి. 
Hamamelis Virginica అనే హోమియో బెషధం పూయండి 
54. ప్లేటిలెట్స్‌ పారిజాతం , బొప్పాయి ఆకులు , కరివేపాకు , మునగాకు , తులసి, | సామలు - 2రోజులు 
పెరగడానికి తిప్పతీగ, చింత చిగురు, మారేడు అరికలు - 2 రోజులు 
55. డెంగ్యూ జ్వరం ఊదలు - 1 రోజు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి కర్రలు an 
అండుకొర్రలు - 18 
56. ప్లేటిలెట్స్‌ పారిజాతం , బొప్పాయి ఆకులు , తులసి, గరిక, ఈత ఆకు, సామలు - 2 రోజులు 
తగ్గించడానికి సాంబార్‌ ఉల్లిపాయలు , మునగాకు , చింత చిగురు అరికలు - 2 రోజులు 
57. WBC (తెల్ల రక్త ఉఊదలు - 2 రోజులు 
T వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి కొర్రలు క 
తక్కువకావడానికి అండుకొర్రలు - 2 రోజులు 


Dr Khadar LifeStyle 


19 


వ్యాధులు 
58. సంతాన లేమి 
59. వీర్య కణాల వృద్ధి 


60. మలబద్దకం 
61. పైల్స్‌ 


62. ఫిస్టులా 
`. 


63. ఫిషర్స్‌ 


64. మూత్ర సమస్యలు 
(యూరిన్‌ ఇన్సెక్షన్స్‌) 
65. ప్రోస్టేట్‌ సమస్యలు) 


కషాయాలు 
చింత చిగురు , మునగాకు , రావి ఆకు , వేప , తమలపాకు (కాడ 


తీసి వేయాలి), అతిబల , మామిడాకులు 


వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 


DITTE 
సామలు - 3 రోజులు 
అరికలు - 1 రోజు 
ఊదలు - 1 రోజు 
కొర్రలు - 1 రోజు 
అండుకొర్రలు - 1రోజు 


నూనెలు: కొబ్బరి నూనె / కుసుమ నూనె / వెర్రి నువ్వుల నూనె 


పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తీసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 


నుండి 3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం 


పాటించండి. ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. 
నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 


కానుగ ఆకు, తంగేడు ఆకులు , గోంగూర, మెంతి ఆకు, కొత్తిమీర, 
అరటి బోధ 


వారానికి ఒక రకం చొప్పున తీస్తుకుంటూ పునరావృతం చేయాలి 


రణపాల, కొత్తిమీర, పుదీనా , పునర్నవ లేక॥గలిజేరు, మునగాకు , 
సదాపాకు , శతపుప్పి లేక సోయకూర, అరటి బోధ. 


వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 


3 రోజులు 
3 రోజులు 
1 రోజు 
1 రోజు 
1 రోజు 


సిరిధాన్యాలను వ5ినుండి 6 వారాల 


పాటు అంబలి రూపంలో తీసుకోవడం 


ఉత్తమం 


సామలు 
అరికలు 
ఊదలు 
కొర్రలు 
అండుకొర్రలు 


3 రోజులు 
1 రోజు 
1 రోజు 
1 రోజు 
1 రోజు 


వంటకు మరియు త్రాగడానికి రచనాత్మక నీటినే వాడండి. 


మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. సజ్జల పాలు , రాగి పాలు ఈ సమస్యకు బాగా పని చేస్తాయి . మెంతుల నీళ్లు 


తీసుకోవచ్చు. ఇంకా కొబ్బరి నీళ్లు , నిమ్మకాయ నీళ్లు తీసుకోవచ్చు. పరగడుపున కీరా దోసకాయ, జ్యూస్‌ 


గుమ్మడి కాయ జ్యూస్‌ కూడా తీసుకోవాలి సేంద్రియ అరటి పండు తోలుతో సహా కషాయం చేసుకుని 


ఉదయం లేక రాత్రి పూట తాగవచ్చు. 


మూత్రం కు వెళ్లి వచ్చిన తరువాత ఆ భాగాన్ని పులిసిన మజ్జిగతో శుభ్ర పరుచుకోవాలి. 2 10 3 నిమిషాల 


తరువాత మంచి నీటితో శుభ్ర పరుచుకోవాలి. ఇలా ఒక వారం పాటు 


చేయాలి 


Dr Khadar LifeStyle 


20 


వ్యాధులు 
66. హెచ్‌.ఐ.వి. 


67.చర్మ సమస్యలు 
68.సోరియాసిస్‌ 

69. వీపింగ్‌ / డ్రై ఎక్టిమా 
70. బొల్లి 


71. ఇక్టియోసిస్‌ 
72. బట తల 
లు 


73. పేనుకొరుకుడు / 
Alopecia 1011115 


74. ఐ. బి. ఎస్‌ 


75. కొలైటిస్‌ 
76. క్రోన్స్‌ ఉసిస్‌ 


కషాయాలు 
ఈత ఆకు , గరిక, తిప్పతీగ, కానుగ ఆకు, మారేడు , నేలనల్లి 


వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 


DIETTEN 
అరికలు - 3 రోజులు 
సామలు - 1 రోజు 
ఊదలు - 1 రోజు 
కొర్రలు - 1 రోజు 
అండుకొర్రలు - 1రోజు 


ఉత్తమం 


సిరిధాన్యాలను 5నుండి 6 వారాల 
పాటు అంబలి రూపంలో తీసుకోవడం 


నూనెలు: కొ బ్బరి నూనె / వెర్రి నువ్వుల నూనె / వేరు సెనగ నూనె 


పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తీసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 


నుండి 3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం 


పాటించండి. 
ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. 
నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ 'చేయ్లాలి. 


కలబంద, బ్రహ్మి , పుదీనా, కొత్తిమిర, శతపుప్పి లేక సోయకూర, 


అతిబల 


వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 


నూనెలు: నువ్వుల నూనె / కొబ్బరి నూనె / కుసుమ నూనె 


కొర్రలు š 


3 రోజులు 
3 రోజులు 
1 రోజు 
1 రోజు 
1 రోజు 


పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తీసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 


నుండి 3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం 


పాటించండి. 


ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. 
నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 


చర్మ సమస్య వున్న ప్రాంతంలో ప్రతి రోజు రాత్రి నువ్వుల నూనె రాసుకుని ఉదయం స్నానం చేయవలెను 


కానుగ ఆకు, తంగేడు ఆకులు , ఆముదం ఆకు, మెంతి ఆకు, అరటి 
బోధ 


వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 


కొర్రలు = 
అండుకొర్రలు ñ 
ఊదలు i 
అరికలు 3 


సామలు Š 


3 రోజులు 
3 రోజులు 
1 రోజు 
1 రోజు 
1 రోజు 


Dr Khadar LifeStyle 


21 


వ్యాధులు కషాయాలు DIETTEN 


77. ఇ.ఎస్‌.ఆర్‌ పారిజాతం , బొప్పాయి ఆకులు , కరివేపాకు, అతిబల , అరటి బోధ | అరికలు - 3 రోజులు 
78. అర్జికరియా సాంబార్‌ ఉల్లిపాయలు , మెంతి ఆకు సామలు - 3 రోజులు 
ఊదలు - 1 రోజు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి కొర్రలు n 
అండుకొర్రలు - 18 


జ్యూస్‌ లు : ఈ క్రింది రసాలను 21 రోజులు తీసుకోండి ఒక వారం దూరం ఇవ్వండి మరియు మళ్ళీ మీరు 
రసాలను తిసుకోవచ్చు. 

ఉదయం:- (1 hour Before Breakfast) 

క్యారెట్‌ ముక్కలు 25 గ్రాములు 

బీట్‌ రూట్‌ ముక్కలు 25 గ్రాములు 

జామ పండు 

/ఉసిరి ముక్కలు 5 గ్రాములు 


పైన చెప్పిన ముక్కలను అన్నీ కలిపి , మిక్సీ లో వేసి , మెత్తగా గ్రైండ్‌ చేసి , 200 ml నీరు కలిపి కాటన్‌ 
గుడ్డలో లేదా స్టీల్‌ ఫిల్టర్‌ లో వడగట్టుకుని ఉదయం కషాయం తాగిన అరగంటకు తాగాలి. 
ఇలా 21 రోజులు తీసుకోవాలి. తిరిగి తీసుకోవాలి అనుకుంటే ఒక నెల ఆగి మరల తీసుకోవచ్చు. 


సాయంత్రం = 


భోజనానికి ఒక గంట ముందు 
20 పచ్చి కరివేపాకులు దంచి లేదా మిక్సీలో వేసి ముక్కలు చేసుకోవాలి. ఒక గ్లాసు మజ్జిగలో దంచుకున్న 
కరివేపాకులు వేసి 15-20 నిమిషాల తరువాత తాగాలి. 


79. దంత సమస్యలు ఈత ఆకు , చింత చిగురు, కానుగ ఆకు, సేంద్రియ పసుపు , అరికలు - 3 రోజులు 
80. పంటి చిగుళ్ల రావి ఆకు సామలు - 3 రోజులు 
సమస్యలు ఊదలు - 1 రోజు 
81. పళ్ళ చిగుళ్ల నుండి వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి కొర్రలు Ges 
రక్త స్రావం అండుకొర్రలు - 1రోజు 


టూత్‌ పేస్ట్‌, బ్రష్‌ మానేసి, వేళ్లు ఉపయోగించి బొగ్గు పొడితో పళ్ళు మరియు చిగుళ్ళను శుభ్రం చేయండి. 


82. చిగుళ్ల నొప్పి జామ ఆకు, లవంగం , కెమోమైల్‌, కానుగ ఆకు, గడ్డి చామంతి అరికలు - రరోజులు 
83. పంటి నొప్పి ఆకులు సామలు - 3 రోజులు 
ఊదలు - 1 రోజు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి కొర్రలు en 
అండుకొర్రలు - 1రోజు 


టూత్‌ పేస్ట్‌, బ్రష్‌ మానేసి, వేళ్లు ఉపయోగించి బొగ్గు పొడితో పళ్ళు మరియు చిగుళ్ళను శుభ్రం చేయండి 


Dr Khadar LifeStyle 22 


వ్యాధులు కషాయాలు DIETTEN 


84. రక్త హీనత పారిజాతం , బొప్పాయి ఆకులు , కరివేపాకు , మెంతి ఆకు అరికలు - 3 రోజులు 
సామలు - 3 రోజులు 

వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి న మ. 

కొర్రలు - 1 రోజు 

అండుకొర్రలు - 1 రోజు 


జ్యూస్‌ లు : ఈ క్రింది రసాలను 21 రోజులు తీసుకోండి ఒక వారం దూరం ఇవ్వండి మరియు మళ్ళీ మీరు 
రసాలను తిసుకోవచ్చు. 

ఉదయం:- (1 hour Before Breakfast) 

క్యారెట్‌ ముక్కలు 25 గ్రాములు 

బీట్‌ రూట్‌ ముక్కలు 25 గ్రాములు 

జామ పండు 

/ఉసిరి ముక్కలు 5 గ్రాములు 


పైన చెప్పిన ముక్కలను అన్నీ కలిపి , మిక్సీ లో వేసి , మెత్తగా గ్రైండ్‌ చేసి , 200 ml నీరు కలిపి కాటన్‌ 
గుడ్డలో లేదా స్టీల్‌ ఫిల్టర్‌ లో వడగట్టుకుని ఉదయం కషాయం తాగిన అరగంటకు తాగాలి. 
ఇలా 21 రోజులు తీసుకోవాలి. 


తిరిగి తీసుకోవాలి అనుకుంటే ఒక నెల ఆగి మరల తీసుకోవచ్చు. 
సాయంత్రం - 


భోజనానికి ఒక గంట ముందు 
20 పచ్చి కరివేపాకులు దంచి లేదా మిక్సీలో వేసి ముక్కలు చేసుకోవాలి. ఒక గ్లాసు మజ్జిగలో దంచుకున్న 
కరివేపాకులు వేసి 15-20 నిమిషాల తరువాత తాగాలి. 


85. చికెన్‌ గునియా గరిక, సదాపాకు , కెమోమైల్‌, జామ ఆకు, పారిజాతం , అతిబల, | కొర్రలు - 3 రోజులు 
చేమంతి ఆకులు(ఇంటిలో పెంచుకున్నవి) అండుకొర్రలు - 3 రోజులు 
ఊదలు - 1 రోజు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి వ వ 
సామలు - 1 రోజు 
86. H1 N1 రావి ఆకు , పారిజాతం, తులసి అరికలు - 1 రోజు 
87. H5 N1 సామలు — 1 రోజు 


వారానికి ఒక రకం చొపూన తీసుకుంటూ పునరావృతం చేయాలి 
3 Š వా స్టర్ట అంబలి/ గంజి రూపంలో 10 రోజులు 


మార్చిమార్చి తీసుకోవాలి. 


శరీరంలోని వేడ తగ్గించటానికి గరిక, మెంతి, కానుగ DIO నాన్నారి బోరు కషాయోలు వారానికి ఒక్కటి బిప్పున 


మూడు నెలలు తీనుకోవాలి. 


Dr Khadar LifeStyle 23 


వ్యాధులు 
88. లూపస్‌, 
ఎస్‌.ఎల్‌. ఇ 


కషాయాలు DIETTEN 
ఈత ఆకు , మారేడు , కానుగ ఆకు, అతిబల కొర్రలు - 3 రోజులు 
అండుకొర్రలు - 3 రోజులు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి వ 1 న 
అరికలు - 1 రోజు 
సామలు - 1 రోజు 


నూనెలు: కొబ్బరి నూనె / కుసుమ నూనె / వెర్రి నువ్వుల నూనె. 


పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తిసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 
నుండి 3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం 
పాటించండి. 


ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. 
నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 


89.కీళ్ల వాపు, కీళ్ల జామ ఆకు, పారిజాతం , మారేడు , గరిక, పుదీనా, గడ్డి చామంతి | కొర్రలు - 3 రోజులు 
నొప్పులు ఆకులు, ఆముదం ఆకు, కానుగ ఆకు. అండుకొర్రలు - రిరోజులు 
90. సంధి వాతం/ ఊదలు - 1 రోజు 
ఆర్థరైటిస్‌ వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి SY ass 
సామలు - 1 రోజు 
శరీరానికి నువ్వుల నూనె వేసి బాగా మసాజ్‌ చేయాలి. సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో 
సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు నడవడానికి ప్రయత్నించండి. 
91. రుమటాయిడ్‌ ఈత ఆకు , కానుగ ఆకు, పారిజాతం ఆకులు, కొత్తిమీర, గరిక, కొర్రలు - 3 రోజులు 
ఆర్థరైటిస్‌ జామ ఆకు, గోంగూర అండుకొర్రలు - 3 రోజులు 
ఊదలు - 1 రోజు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి క. భ్‌ 
సామలు - 1 రోజు 
శరీరానికి నువ్వుల నూనె వేసి బాగా మసాజ్‌ చేయాలి. సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో 
సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు నడవడానికి ప్రయత్నించండి. 
92.విష జ్వరాలు: ఉదయం మరియు సాయంత్రం : అరికలు మరియు సామలు అంబలి/ 
తిప్పతీగ - 1 రోజు గంజి రూపంలో 10 రోజులు పాటు, రోజు 
వు సదాపాకు - 1రోజు మార్చి రోజు తీసుకోవాలి 
— పారిజాతం ఆకులు - 1రోజు 
మాచిపత్రం - 1 రోజు 
(పునరావృతం చేయాలి) 


Dr Khadar LifeStyle 24 


వాశధులు కషాయాలు DITTE 
93.ఫ్యాటీ లివర్‌ సదాపాకు , పుదీనా, మారేడు , తమలపాకు (కాడ తీసి అరికలు - 3 రోజులు 
94.స్పీన్‌ సమస్యలు వేయాలి), అతిబల సామలు - 3 రోజులు 
i ఊదలు - 3 రోజులు 
95.పాంక్రియాటైెటిస్‌ వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి కొర్రలు ree 
అండుకొర్రలు - 1రోజు 
నూనెలు: కొ బ్బరి నూనె / కుసుమ నూనె /వెర్తి నువ్వుల నూనె 
పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తీసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 
నుండి 3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం 
పాటించండి. 
ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. 
నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 
96. వికల చేతనులు మారేడు , గరిక, కానుగ ఆకు, అరటి బోధ , జామ ఆకు కొర్రలు - 2 రోజులు 
(Differently 20160) అండుకొర్రలు = Dos 
TA వారానికి ఒక రకం చొప్పున తీస్తుకుంటూ పునరావృతం చేయాలి న. న 
సెరిబ్రల్‌ పాల్సి అరికలు - 2 రోజులు 
ఫోలియో సామలు - 2 రోజులు 
' సిరిధాన్యాలను 5 నుండి 6 వారాల 
పాటు అంబలి రూపంలో తిసుకోవడం 
వృ @ హౌటే టి అ 
నూనెలు: కొ aÂ నూనె / నువ్వుల నూనె / వెర్రి నువ్వుల నూనె / కుసుమ నూనె 
పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తీసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 
నుండి 3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం 
పాటించండి. 
ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. 
నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 
98. గర్భవతి గా చామంతి ఆకులు, అతిబల , తమలపాకు (కాడ తీసేయాలి), కొర్రలు - 2 రోజులు 
వున్నప్పుడు గోంగూర, నిమ్మ గడ్డి, పుదీనా అండుకొర్రలు - 2రోజులు 
ఊదలు - 2 రోజులు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి EN ee 
సామలు - 2రోజులు 


Dr Khadar LifeStyle 


25 


వ్యాధులు కషాయాలు సిరిధానాశలు 
99. బాలింత చామంతి ఆకులు, నిమ్మ గడ్డి, పుదీనా , గోంగూర సామలు - 3 రోజులు 
అరికలు - 1 రోజు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి ల. టల: 
కొర్రలు - 1 రోజు 
అండుకొర్రలు - 1 రోజు 
సజ్జలు రోజుకి ఒకసారైనా రొ ట్టె రూపంలో కానీ , ముద్ద రూపంలో కానీ తినాలి. ఇంగువ, తెల్ల గడ్డలు (వెల్లుల్లి), 
పప్పు, పచ్చడిలలో, కూరలలో, ఎక్కువ వాడవలెను. ఆముదం విత్తనాల పైన వుండే నల్లటి తొక్క తీసేసి ఆ 
విత్తనాలని అలాగే కానీ లేకుంటే కూరలో ఒక ఐదు లేక 6 కలుపుకొని వారానికి రెండు సార్లు తినాలి. గోంగూర 
పప్పు, గోంగూర పచ్చడి, మరియు మిగతా అన్ని పచ్చళ్ళు మార్చి మార్చి తీసికొనవలెను. 
గమనిక: పాలు ఇచ్చే తల్లి. పాలు 9 నెలలు నిండే వరకూ ఇవ్వాలి . Dr. ఖాదర్‌ గారు చెప్పిన ప్రకారం 
బాలింతలు అందరు కొర్రలు తినవచ్చు. తల్లి బిడ్డకు మేలుచేసే చాలా గుణాలు ఉన్నాయి ఎవరికైతే, పాలు 
తగ్గుతాయో వారు మాత్రమే కొర్రలు తినడం ఆపు చేయాలి. 
రెగ్యులర్‌ గా వెల్లుల్లి ఎక్కువ వాడుతున్నవారు వెల్లుల్లి ని ఆపి ఇంగువ ఎక్కువ తీసుకోవాలి. అలాగే 
మొదటినుంచి ఇంగువ ఎక్కువ తీసుకునే వారు ఇంగువను ఆపి, వెల్లుల్లిని ఎక్కువ తీసుకోవాలి ఇలా చేస్తే 
పాలు ఎక్కువగా వస్తాయి . 

100. OFX ఈత ఆకు, తిప్ప తీగ, ఆముధం ఆకు, అరటి బోధ ఊదలు - 2 రోజులు 
పునర్నవ అరికలు - 2 రోజులు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి కొర్రలు - J Es 

అండుకొర్రలు - 182 
సామలు - 1 రోజు 

101. గాంగ్రీన్‌ చేమంతి ఆకులు, గడ్డి చేమంతి ఆకులు, బంతి పూల ఆకులు, అరికలు - 3 రోజులు 
కొత్తిమీర, పారిజాతం సాహు = Gee 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి | జ్ఞ్వాలు - 18 

అండుకొర్రలు - 1 రోజు 

కొర్రలు - 1 రోజు 
చేమంతి, బంతిపూల ఆకులు ఇంట్లో పెంచుకున్న మొక్కలివి అయితేనే వాడుకోండి, వారానికి ఒకటి నువ్వులడ్డు 
తీసుకోండి తాటిబెల్లం తో చేసినది, బాగానడవండి, ఎంతసేపు నడిచామన్నదే ముఖ్యం, ఎంత వేగంగా 
నడిచామన్నది ముఖ్యం కాదు. 

102. ఆక్సిడెంట్‌/ సాదాపాకు, గడ్డి చేమంతి, మునగ, కరివేపాకు క. = శిరోజాల 

స్నాయువు చిరుగుట వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి | అండుకొర్రలు - 3 రోజులు 

(Ligament ఊదలు - 18 

tear)/ఎ౨ముకలు అరు -j gw 

విరగడం సామలు - 1 రోజు 


Dr Khadar LifeStyle 26 


వ్యాధులు 
103. ఆటో ఇమ్యూన్‌ 
వ్యాధులు 


కషాయాలు DOTTO 
ఈత ఆకులు, బిల్వం, గరిక, అతిబల, తిప్పతీగ కొర్రలు - 3 రోజులు 
అండుకొర్రలు 3 రోజులు 
అరికలు 3 రోజులు 

ఊదలు 18 

సామలు 18 


నూనెలు: కుసుమల నూనె / కొబ్బరి నూనె / ఎర్రి నువ్వుల నూనె 


పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తీసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 
నుండి 3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం 
పాటించండి. 


ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 


ఇమ్మూ్యనిటి ని పెంచుకోవడం కోసం సప్తపత్ర కషాయాలు 


1. గరిక 2. తులసి 3. తిప్పతీగ 4మారేడు/్ర, కానుగ 6. వేప 7.రావి ఆకు . 
ఒక్కో రకం ఆకు నాలుగు రోజుల చొప్పున తీసుకోవాలి 
(ప్రతి 4 నెలలకి ఒకసారి దీనిని పునరావృతం చేయండి) 


You [TT 


http://bit.lv/Saptapatra-Enolish 


“మన దేశం అభివృద్ది చెందాలంకే (స్తీలను, రైతులను గౌరవించండి” 


- డాక్టర్‌ ఖాదర్‌ వలి 


Dr Khadar LifeStyle 27 


అరుదెన రోగాలు 


వ్యాధులు కషాయాలు DIETTEN 
104. మోటార్‌ న్యూరాన్‌ | సేంద్రియ పసుపు , మారేడు , సదాపాకు , గరిక, పారిజాతం , | కొర్రలు - 3 రోజులు 
వ్యాధులు తమలపాకు (కాడ తీసి వేయాలి) అండుకొర్రలు - 3 రోజులు 
సామలు - 18 
నికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృత 
వారానికి ఒ ౦ చొప్పున తెసుకుంటూ పునరావృతం Fe se 
చేయాలి 
అరికలు - 1రోజు 


సిరిధాన్యాలను 5 నుండి 6 వారాల పాటు 


అంబలి రూపంలో తీసుకోవడం ఉత్తమం 


నూనెలు: కొబ్బరి నూనె / నువ్వుల నూనె / వెర్రి నువ్వుల నూనె 


పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తీసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 
నుండి 3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం 
పాటించండి. 


ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనేవ్రాడండి. 
నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 


105.మస్కూూలర్‌ డిస్టోఫీ అతిబల , సేంద్రియ పసుపు , సదాపాకు , గరిక, జామ, కొర్రలు - 2 రోజులు 
పారిజాతం అండుకొర్రలు - 2 రోజులు 

ఊదలు - 1 రోజు 

వారానికి ఒక రకం చొప్పున తీస్తుకుంటూ పునరావృతం న్‌ Eo 

వల్‌ సామలు - 1 రోజు 


సిరిధాన్యాలను 5 నుండి 6 వారాల పాటు 
అంబలి రూపంలో తీసుకోవడం ఉత్తమం 


నూనెలు: వెర్రి నువ్వుల నూనె / కొబ్బరి నూనె / నువ్వుల నూనె 


పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తీసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 
నుండి 3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం 
పాటించండి. 


ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. 
నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 


Dr Khadar LifeStyle 28 


వ్యాధులు 
106. స్కెరో డెర్మా 


107. మల్టిపుల్‌ 


k 


వ్య 
స్కల్రోసిస్‌ 


108. ఆంక్యలోసింగ్‌ 
సా ఎండిలైటీస్‌ 


కషాయాలు DITTE 

ఈత ఆకు , బ్రహ్మి , గరిక, పారిజాతం , జామ ఆకు. కొర్రలు - 2 రోజులు 

అండుకొర్రలు - 2 రోజులు 
నికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృత 

వారానిక ఒ o° G సుకుం పునరావృతం త -A Be 

చేయాలి 
అరికలు - 1 రోజు 
సామలు - 1 రోజు 


నూనెలు: కొబ్బరి నూనె / నువ్వుల నూనె / వేరు సెనగ నూనె 


పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తీసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 
నుండి 3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం 
పాటించండి. 


ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 


గోంగూర, మారేడు , ఈత ఆకు , పారిజాతం , గరిక కొర్రలు - 2 రోజులు 
అండుకొర్రలు - 2 రోజులు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం E Pn 
స అరికలు - 2 రోజులు 
సామలు - 2 రోజులు 


నూనెలు: కొబ్బరి నూనె / నువ్వుల నూనె / కుసుమ నూనె 


పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తిసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 
నుండి 3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం 
పాటించండి. 


ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 


మామిడాకులు - 1 వారం కొర్రలు - 2 రోజులు 
మర్రి ఆకులు - 1 వారం అండుకొర్రలు - 2 రోజులు 
నిమ్మ గడ్డి - 1 వారం ఊదలు - 2 రోజులు 
తులసి - 1 వారం అరికలు - 2 రోజులు 

సామలు - 2 రోజులు 


నూనెలు: కుసుమల నూనె / వెర్రి నువ్వుల నూనె / వేరు సెనగ నూనె 


పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తీసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 
నుండి 3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం 
పాటించండి. 


ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 


Dr Khadar LifeStyle 29 


వ్యాధులు 
109. మ్యూస్తనియా 
గ్రేవీస్‌ 


కషాయాలు 
ఈత ఆకు , గరిక, మునగాకు , కరివేపాకు , చింత చిగురు 


వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం 
చేయాలి 


DITTE 
కొర్రలు - 2 రోజులు 
అండుకొర్రలు - 2 రోజులు 
ఊదలు - 2 రోజులు 
అరికలు - 2 రోజులు 
సామలు - 2 రోజులు 


నూనెలు: నువ్వుల నూనె / కొబ్బరి నూనె / వెర్రి నువ్వుల నూనె 


పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తీసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 


నుండి 3 చెంచాల నూనె తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం 


పాటించండి. 


ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. 
నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 


ఢి వారానికి ఒకసారి తాటి బెల్లంతో చేసిన నువ్వులు లడ్డూ తినండి. 110410 8 కన్నా తక్కువ ఉన్న డయాబెటిక్‌ 


రోగులు తాటి బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూ తినవచ్చు. 8 కంటే ఎక్కువ HbA1c ఉన్న డయాబెటిక్‌ రోగులు సాదా 
నువ్వుల లడ్డూ తినవచ్చు లేదా వారు తమ ఆహారంలో నువ్వులను చేర్చవచ్చు. 


* 75 నిమిషాల పాటు నడవండి 


క్రమంగా దశలవారీగా అభివృద్ది చెంది మరియు మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్న ప్పుడు తగ్గించండి 


తీసుకోండి. 


ణి డాక్టర్‌ ఖాదర్‌ సూచించిన దినచర్యను ఖచ్చితంగా పాటించండి 


'ఫ ఇది డైట్‌ స్టాన్‌ కాదు, ఇది ఆహారపు అలవాట్లు మరియు జీవన విధానం 


మీ రెగ్యులర్‌ (medicine) TAr అకస్మాత్తుగా ఆపవద్దు. ఈ జీవనశైలిని అనుసరించిన తర్వాత మీ ఆరోగ్యం 


+ మన ఆహారం మరియు ఆహార అలవాటును మార్చడం ద్వారా, మన ఆరోగ్యాన్ని సాధారణ స్థితికి తీసుకురాగలమ 


క్యాన్సర్‌ ఇతర భాగాలకు వ్యాపిస్తే (మెటాస్టాసిస్‌), క్యాన్సర్‌ తీవ్రంగా ప్రభావితమైన వాటికి సంబంధించిన ప్రోటోకాల్‌ 


“పంట వంట మాత్రమే నిజమైన పనులు, మిగిలినవి అన్ని 


వ్యవహారాలే “ 


Dr Khadar LifeStyle 


- డాళ్లర్‌ ఖాదర్‌ వలి 


30 


క్యాన్సర్‌ నివారణకు సిరిధాన్యాలు మరియు కాషాయాలు 


ఉదయం మయరియు సాయంత్రం యధ్యాహ్నం సిరిధాన్యాలు 
1. ఊపిరి తిత్తుల పారిజాతం అల్లం కొర్రలు - 2 రోజులు 
క్యాన్సర్‌ రావి ఆకు సేంద్రియ పసుపు సామలు - 2 రోజులు 
జామ మాచిపత్రం ఊదలు - 1 రోజు 
అరికలు - 18% 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి అండుకొర్రలు - 1 ë> 
2. ఎముకల క్యాన్సర్‌ | పారిజాతం మెంతి ఆకు సామలు - 2 రోజులు 
రావి ఆకు పుదీనా అండుకొర్రలు - 2 రోజులు 
జామ కరివేపాకు అరికలు - 2 రోజులు 
ఊదలు - 18 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి కరు - 18 
3. మెదడు క్యాన్సర్‌ పారిజాతం సదాపాకు కొర్రలు - 2 రోజులు 
రావి ఆకు సేంద్రియ పసుపు అండుకొర్రలు - 2 రోజులు 
జామ దాల్చిన చెక్క ఊదలు - 2 రోజులు 
అరికలు - 2 రోజులు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి పు = ౨కు 
4. రక్త క్యాన్సర్‌ పారిజాతం కరివేపాకు అరికలు - 3 రోజులు 
లింఫోమా రావి ఆకు తమలపాకు (కాడ తీసి అండుకొర్రలు - 182 
తలస్సేమియా జామ వేయాలి) ఊదలు - 1 రోజు 
బొప్పాయి ఆకులు కొర్రలు - 18% 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి న. low 
5. మూత్ర పిండాలు పారిజాతం పునర్నవ లేక గలిజేరు అండుకొర్రలు - 2 రోజులు 
మరియు ప్రోస్ట్‌ట్‌ రావి ఆకు కొత్తిమీర సామలు - 2 రోజులు 
క్యాన్సర్‌ జామ అరటి బోధ ఊదలు - 2 రోజులు 
అరికలు - 18 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి కరు -Ea 
6. స్థనాలు మరియు పారిజాతం కానుగ ఆకు కొర్రలు - 2రోజులు 
లింఫ్‌ నోడ్స్‌ క్యాన్సర్‌ రావి ఆకు వేప అండుకొర్రలు - 2 రోజులు 
జామ గోంగూర ఊదలు - 2 రోజులు 
అరికలు - 2 రోజులు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి Sa = DOS 


Dr Khadar LifeStyle 


31 


7. నోటి క్యాన్సర్‌ పారిజాతం పుదీనా కొర్రలు 2 రోజులు 
రావి ఆకు అల్లం అండుకొర్రలు 2 రోజులు 
జామ ఈతాకు ఊదలు 2 రోజులు 

అరికలు 2 రోజులు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి సామలు 2 రోజులు 

8. థైరాయిడ్‌, క్లోమ పారిజాతం చామంతి ఆకులు అరికలు 2 రోజులు 

మరియు ఇతర రావి ఆకు చింత చిగురు సామలు 2 రోజులు 

నిర్ణాల గ్రంధులు జామ మునగాకు లేదా ఊదలు 1 రోజు 
క్యాన్సర్‌ పువ్వులు కొర్రలు 1 రోజు 
అండుకొర్రలు 1 రోజు 

వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 

9. ఉదరం/ పొట్ట పారిజాతం అరటి బోధ కొర్రలు 2 రోజులు 

క్యాన్సర్‌ రావి ఆకు మెంతి ఆకు అండుకొర్రలు 2 రోజులు 
జామ కానుగ ఆకు ఊదలు 1 రోజు 

అరికలు 1 రోజు 
సామలు 1 రోజు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 

10. చర్మ క్యాన్సర్‌ పారిజాతం ఉల్లి కాడలు అరికలు 2 రోజులు 
రావి ఆకు కలబంద అండుకొర్రలు 2 రోజులు 
జామ బ్రహ్మి ఊదలు 1 రోజు 

కొర్రలు 1 రోజు 
సామలు 1 రోజు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 

11. ప్రేగులలో, గుద పారిజాతం కానుగ ఆకు అరికలు 2 రోజులు 

ద్వారం క్యాన్సర్‌ రావి ఆకు మెంతి ఆకు అండుకొర్రలు 2 రోజులు 
జామ తంగేడు ఆకులు ఊదలు 2 రోజులు 

కొర్రలు 1 రోజు 
సామలు 1 రోజు 
వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 

12. అన్నవాహిక పారిజాతం పుదీనా సామలు 2 రోజులు 

క్యాన్సర్‌ రావి ఆకు అల్లం అండుకొర్రలు 2 రోజులు 

జామ ఈతాకు అరికలు 2 రోజులు 
ఊదలు 1 రోజు 
కొర్రలు 1 రోజు 


వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 


Dr Khadar LifeStyle 


32 


13. కాలేయం పారిజాతం సదాపాకు అరికలు - 2 రోజులు 

మరియు స్కీన్‌ రావి ఆకు మెంతి ఆకు అండుకొర్రలు - 2 రోజులు 

క్యాన్సర్‌ జామ నేల నల్లి ఊదలు - 2 రోజులు 
కొర్రలు - 1 రోజు 
సామలు - 1 రోజు 


వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 


14. అండాశయం పారిజాతం బొప్పాయి ఆకులు సామలు - 3 రోజులు 
మరియు గర్భాశయ రావి ఆకు తమలపాకు (కాడ తీసి అండుకొర్రలు - 1 రోజు 
ముఖద్వార క్యాన్సర్‌ జామ వేయాలి) ఊదలు - 1 రోజు 
అతిబల అరికలు - 1 రోజు 
కొర్రలు - 182 


వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి 


మానసిక రుగ్మతలు, నిద్ర లేమి, ఆంకృయిటీ, భయం మరియు యూడ్‌ స్వింగ్‌ 


సేంద్రియ అరటిదూట, సేంద్రియ పసుపు, పచ్చి పసుపు కొమ్ములు, దాల్చిన చెక్క, సదాపాకు, కీరా న్‌ా టలు 

దోసకాయ కొర్రలు - 2 రోజులు 

వారానికి ఒక రకం చొప్పున తీసుకుంటూ పునరావృతం చేయాలి o = die 
అండుకొర్రలు - 1రోజు 
సామలు - 1రోజు 


నూనెలు: ఎర్రి నువ్వుల నూనె, నువ్వుల నూనె 


పైన పేర్కొన్న అన్ని నూనెలను వారానికి ఒకటి చొప్పున తీసుకోండి మరియు పునరావృతం చేయండి. 2 నుండి 3 చెంచాల నూనె 
తీసుకోండి మరియు నూనెలు మరియు కషాయాల మధ్య 30 నిమిషాల దూరం పాటించండి. 


ఖచ్చితంగా ఎద్దు గానుగ నూనెలనే వాడండి. నూనెలను గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేయాలి. 


ధ్యానం: ధ్యానం ప్రతియొక్క మానవుడు, ప్రతిదినము పదిహేను నిమిషాల పాటు సూర్యోదయ, సూర్యాస్తమయ 
సమయాలయందు చేయవలసిన అతిముఖ్యమైన పని. సకల జీవరాసుల ఉనికికి, శ్రేయస్సునకు కావలసిన ఆహార 
వసతులను ప్రసాదించిన భగవంతుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేయడమే ధ్యానం. ధ్యానం 
చేయుచున్నప్పుడు కళ్ళు మూసుకుని, క్రమంగా ఉచ్వాస నిశ్వాసాలను గమనించుకోవాలి. ధ్యానం దినచర్యలో భాగం 
చేసుకుని, సిరిధాన్యాలను మూలాహారంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులమౌతాము. అంతేకాదు కారణం కూడా 


తెలియని అన్ని రకాల భయంకరమైన వ్యాధులను తరిమికొట్టే వ్యవస్థ మన దేహంలో ఆవిర్భవిస్తుంది. 


Dr Khadar LifeStyle 33 


సూర్యభగవానుడి కాషాయ S కిరణాలు: సూర్యోదయ సమయమందు మొదటి ఏడు నిమిషాలు, సూర్యాస్తమయ 


సమయంలో చివరి ఏడు నిమిషాల కాలంలో సూర్యుడి నుండి కాషాయవర్ణ కిరణాలు ప్రసరిస్తాయి. ఈ అద్భుత కిరణాలు మన 
దేహంలో జరిగే జీవ రసాయనిక క్రియలను సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. అందుకే డాక్టర్‌ ఖాదర్‌ గారు, ఈ అపురూప 


కాషాయ కిరణాల ఆవిర్భావ సమయాలలో వీలైనంత తరుచుగా ఆరు బయట గడపాలని సూచించారు. 


సహాజ యోగం = నడక: ప్రతిదినం కనీసం 75 నిమిషాల పాటు నడవాలి. వేగంగా నడవాల్సిన అవసరం లేదు. నడకే 


మానవాళికి తగిన చక్కటి వ్యాయామం, సహజ యోగం. నడక మాత్రమే మనకు మానసిక, భౌతిక ఆరో గ్యాన్ని కలుగచేస్తుంది. 


సరైన పడకగది వాతావరణం: చిమ్మ చీకటి గదిలో మాత్రమే పడుకోవాలి. దళసరి ముదురు రంగు తెరలను లేదా బ్లాకౌట్‌ 


కర్టెన్సను పడకగది కిటికీలకు వేసుకోవాలి. మన దేహంలోని జీవరసాయన క్రియలపై ప్రతికూల ప్రభావం చూపించే అనేక 
అంశాలలో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు ఒకటిగా గుర్తించారు. అందుకే డాక్టర్‌ ఖాదర్‌ గారు పడకగదిలో మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు, 
లాష్టాప్‌ వంటి ఉపకరణాలను ఉంచొద్దని సూచించారు. అట్టి చిమ్మచీకటి గదిలో పడుకోవడం వలన సంపూర్ణ విశ్రాంతి నందించే 
గాఢ నిద్ర క్రమతలను కలుగజేయడానికి అవసరమైన జీవరసాయానిక ప్రక్రియలు ఆవిష్కృతమౌతాయి. ఉదాహరణకు, చీకటి 
గదిలో నిద్రించే వారిలో మెలటోనిన్‌ అనే హార్మోన్‌ చక్కగా నియంత్రణలో ఉన్నట్లు గమనించండి. చీకటి గదిలో నిద్రించడం వలన 


మనిషికి అంతుచిక్కని అనేక ప్రక్రియలు క్రమబద్దీకరించబడతాయి. 


విటమిన్లు 


విటమిన్‌ లోపం (విటమిన్‌-డి, విటమిన్‌-బి 12 మొదలైనవి) గత 25 సంవత్సరాల నుండి ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరినీ 
వెంటాడే ప్రధాన సమస్య. వివిధ విటమిన్లు మన ఆరోగ్యానికి ఎంతో అవసరమయ్యే జీవరసాయన పదార్థాలు. సూర్యరశ్మి 
బహిర్గతం లేని జీవనశైలి, అర్థరాత్రి లేదా రాత్రి షిష్టులలో పనిచేయడం, ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో పండించే పోషకాహారేతర 
ధాన్యాలను తినడం మరియు అనేక ఇతర వాస్తవాలు అకాల వృద్ధాప్యానికి కారణమవుతున్నాయి, ఇది ఆందోళన కలిగిస్తుంది. 


స్తుత వైద్య పరిశ్రమ కృత్రిమ విటమిన్‌ సప్లిమెంట్స్‌ మరియు ఇంజెక్షన్లను తాత్కాలిక పరిష్కారంగా సిఫారసు చేస్తుంది, అయితే 


@ 


ఇది అసలు సమస్యను నిర్మూలించడంలో విఫలమవుతుంది. మన ఆహారంలో చాలా విటమిన్లు ఇప్పటికీ అందుబాటులో 


ఉన్నాయి. ఈ రోజుల్లో విటమిన్‌-బి 12 మరియు విటమిన్‌-డి లోపం రావడం సర్వసాధారణం. 


Dr Khadar LifeStyle 34 


విటమిన్‌ -B12 


ప్రజల అనారోగ్యాన్ని ఫార్మసీ కంపెనీలు వాణిజ్యపరంగా మారుస్తున్నాయి. విటమిన్‌-బి 12 నీటిలో కరిగే విటమిన్‌ లలో ఒకటి. 
మన పొట్ట లో సూక్ష్మజీవులు B12 సమతుల్యతను సృష్టించడానికి చాలా సహాయపడతాయి. చాలా కాలం నుండి మానవ శరీరం 
మరియు ఇతర జంతువుల జీర్ణవ్యవస్థలో చాలా సూక్ష్మజీవులు ఆశ్రయం పొందాయి. కానీ కేంద్రీకృత మాంసం ఉత్పత్తి వ్యవస్థ 
విటమిన్‌-బి 12 మాంసం నుండి మాత్రమే పొందగలదని సమాజానికి శాస్త్రీయంగా ఉన్నట్లుగా తప్పుడు సందేశాన్ని 
అందజేస్తోంది మరియు గత 20 సంవత్సరాల నుండి అదే జరిగింది. ఇది కేవలం శాస్త్రీయ భ్రమ. మీకు విటమిన్‌ లోపం ఉందని 
తెలుసుకున్నప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. విటమిన్‌ సప్లిమెంట్స్‌ లేదా ఇంజెక్షన్లపై ఆధారపడకుండా, మీరు 
సహజంగానే లోపాన్ని అధిగమించవచ్చు. 

3 మార్గాలు ఉన్నాయి: 

ఇ దేశీ ఆవు పాలు (A2 పాలు) నుండి తయారుచేసిన పెరుగు మరియు మజ్జిగ తినడం ద్వారా మీరు 2-3 నెలల్లో 
విటమిన్‌-బి 12 లోపాన్ని అధిగమించవచ్చు. లాక్టోబాసిల్లన్‌ సూక్కజీవులు మన పొట్ట నింపడం ద్వారా ఇది 
జరుగుతుంది 

N నువ్వుల గింజలు, కుసుమ, వేరుశనగ వంటి సస్య ఆధారిత పాలు నుండి సేకరించిన పెరుగు మరియు మజ్జిగ తినడం 
ద్వారా కూడా మీరు దీనిని అధిగమించవచ్చు: ఈ పద్దతి మన దేశంలోని చాలా ప్రాంతాలలో ప్రబలంగా ఉంది. వీటితో 
పాటు, సామలు, కొర్రలు, సజ్జలు, రాగులు మరియు కొబ్బరి నుండి తీసిన పాలు నుండి పెరుగు మరియు మజ్జిగ 
తీసుకోవడం ద్వారా మీరు విటమిన్‌-బి 12 లోపాన్ని 2-3 నెలల్లో అధిగమించవచ్చు. 

క నూకగా చేసుకున్న సిరి ధాన్యాలను 6-8 గంటలు నానబెట్టండి, తరువాత అదే నానబెట్టిన నీటితో ఉడకబెట్టండి. గంజి 
తయారవుతుంది . ఈ గంజ ని చల్లబరిచిన తరువాత, దానిని కాటన్‌ వస్త్రంతో కప్పి 7-8 గంటలు ఫెర్మెంట్‌ అవనివ్వండి. 
ఉప్పు మరియు లేదా ఏదైనా సాంబార్‌ / పప్పు / ఇంటిలో చేసిన ఊరగాయ లేదా మీకు నచ్చిన కూరలతో ఈ అంబలిని 
తినండి. మీరు ఈ పద్ధతిని అనుసరిస్తే, ఇది మీ శరీరంలోనే విటమిన్‌-బి 12 ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. 

ఆవు పాలు ఉత్నాదనాక్రమాలు మన వాతావరణానికి ప్రమాదకరం. పర్యావరణ దృకో గం నుండి 2వ మరియు 3 Š పద్ధతులు 
మరింత సముచితంగా కనిపిస్తాయి. వీటితో పాటు, విటమిన్‌-బి 12 ఇప్పటికే పేర్కొన్న విధంగా మొక్కల ఆధారిత పాలు నుండి 


కాల్షియంతో సహా సమృద్ధిగా లభిస్తుంది. 


Dr Khadar LifeStyle 35 


విటమిన్‌ -D 


ఆధునిక జీవనశైలిలో, ప్రజలు సూర్యరశ్మిని చూడటం లేదా వారి శరీరాన్ని సూర్యరశ్మికి బహిర్గతం చేయడం చాలా అరుదు. 
పార్టీల నుండి లేదా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల నుండి, రాత్రి జీవితం మరింతగా మారింది. అందువల్ల ఉదయాన్నే లేవడం మరియు 
సూర్యరశ్మిని చూడటం చాలా అరుదైన సంఘటనగా మారింది. ఇవి కాకుండా, నగరాల్లో అపార్ట్‌ మెంట్‌ జీవితం ప్రజలను కాంతి 
మరియు ఎండ వేడి నుండి దూరంగా ఉంచుతుంది. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో మన శరీరాన్ని 
నారింజ రంగు సూర్యుడికి బహిర్గతం చేయడం ద్వారా విటమిన్‌-డి పుష్కలంగా ఉత్పత్తి అవుతుంది. పైన పేర్కొన్న కారణాల 
వల్ల గత 20-30 సంవత్సరాల నుండి మానవ శరీరంలో విటమిన్‌-డి లోపం పెరుగుతోంది. ఇది మన రోగనిరోధక శక్తి, ఎముక 
ఆరోగ్యం మరియు జీవరసాయన ప్రతిచర్యల శ్రేణిని పెంచడానికి కారణమయ్యే ప్రతిరోధక కణాల ఉత్పత్తిలో అసమతుల్యతను 
సృష్టిస్తుంది. ఇవన్నీ చాలా దీర్ణకాలిక వ్యాధులకు పునాది వేస్తాయి. ఫార్మసీ కంపెనీలు బోగస్‌ విటమిన్‌-డి సప్లిమెంట్లను 
సరఫరా చేయడం ద్వారా ప్రజలను దోచుకుంటున్నాయిి.. ఇంకా ఈ వ్యాధులు నయం కాలేదు. మన శరీరంలో ఉత్పత్తి అయ్యే 


విటమిన్‌-డి నుండి మాత్రమే నయం చేయడం సాధ్యపడుతుంది. 


సూర్యరశ్మిని పొందలేని వ్యక్తులలో సహజంగా విటమిన్‌-డి లోపాన్ని ఎలా అధిగమించాలి? 


సహజంగా మరియు సేంద్రీయంగా పెరిగిన పుట్టగొడుగులను 2 రోజులు ఎండబెట్టండి, ఈ పుట్టగొడుగులను ఉపయోగించి వివిధ 
వంటలను సిద్ధం చేయండి. ఈ ఎండబెట్టిన పుట్టగొడుగులను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా మీరు విటమిన్‌-డి 
లోపాన్ని అధిగమించవచ్చు. తాజా పుట్టగొడుగులలో లభించే “ఎర్లో స్టెరాల్‌' అనే రసాయనం సూర్యకాంతిలో విటమిన్‌-డిగా 
మారుతుంది. ఈ ఎండబెట్టిన పుట్టగొడుగులను 2-3 గంటలు నీటిలో నానబెట్టండి, నానబెట్టడానికి వాడిన నీటిని వండడానికి 
ఉపయోగించడం ద్వారా మీకు నచ్చిన ఏదైనా వంటకాన్ని సిద్ధం చేయండి ఇది విటమిన్‌-డి లోపాన్ని అధిగమించడంలో మీకు 
సహాయపడుతుంది. 

విటమిన్‌-డి లోపాన్ని అధిగమించడానికి అత్యంత సహజమైన మరియు సరళమైన మార్గం తెల్లవారుజాము మరియు సంధ్యా 
సమయంలో సూర్యరశ్మికి తమను తాము బహిర్గతం చేయడమే అని ప్రజలు గ్రహించినట్లయితే మంచిది. మీరు మీ ముఖం, 
శరీరానికి నువ్వుల నూనె (ఎద్దు గానుగ నూనెలు ) ను రాసుకుని , వారానికి రెండుసార్లు 20 నిమిషాల పాటు సూర్యరశ్మికి 
గురిచేస్తే, మీరు మీ శరీరానికి తగినంత విటమిన్‌-డిని వారమంతా పొందవచ్చు. (అందువల్ల మన పూర్వీకులు 
తెల్లవారకముందే లేచి సూర్య నమస్కారం చేయమని నేర్పించారు. 


Dr Khadar LifeStyle 36 


వంటనూనెలు 


ఎద్దు చెక్క గానుగ నూనెలు - ఆరోగ్యకర నూనెలు 


ఢి మన సహజమైన ఆహారపద్ధతిని విజ్ఞానపు పేరుతో, అభివృద్ధి పేరుతో, వ్యాపారీకరణం పేరుతో సంపూర్ణంగా నాశనం 
చేయబడింది. 

 "రిఫైన్స్‌ ఆయిల్‌" మూలకంగా విష అవశేషాలతో మన పొట్ట చేరుతుంది . 

% ఎద్దు చెక్క గానుగల నుంచి తీయబడిన నూనెలే నిజమైన ఆరోగ్యకరమైన వంటనూనెలు. 

* పల్లెల సంపద పల్లెల్లోనే ఉండనీ, నగరాల నుంచి డబ్బు పల్లెల వైపు మళ్ళాలి. అప్పుడు మాత్రమే సుస్థిర మరియు 
సుభద్రమైన (గ్రామస్వరాజ్యపు) కలను సాకారం చేసుకోవచ్చు. 


మీరు ఎద్దు చెక్క గానుగ వంటనూనెలను వాడటం వల్ల 


* పల్లె జనాలకు ఉద్యోగ సృష్టి చేసిన వాళ్లవుతారు. ఒక్క ఎద్దు చెక్క గానుగ నుంచి కనీసం ఇద్దరికి ఉద్యోగం సృష్టి 
అవుతుంది. 

ఢి మీడబ్బు బహురాష్ట్రీయ కంపెనీల వశం కాకుండా గ్రామిణ ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగ పడుతుంది. 

* ఒక ఎద్దు గానుగ నుంచి నాలుగు ఎద్దులు కసాయి అంగడి నుంచి బలి కాకుండా బతికి బయటపడతాయి. 

భి పర్యావరణ పరిరక్షణలో ఒక అడుగు ముందుకు వేసినట్లవుతుంది. ఆహారం మరియు వంటనూనెల ఉత్పాదన 
వికేంద్రీకరణ పద్దతిలో జరిగినప్పుడు ఇంగాల పాదముద్ర ( carbon foot print ) తక్కువ చేయడానికి తోడ్పడతారు. 


భి మీరు మరియు మీ ముందు తరాలు ఆరోగ్య సిరిని పొందిన వారవుతారు. 


Dr Khadar LifeStyle 37 


PZ ద న maa 
ఈట్‌ 


* ప్రాంతీయంగ పెంచుకునే నూనె గింజలు ఆయా DÉ రచనకు మరియు వాతావరణానికి అనుగుణంగా ఉంటాయి. 
ఎద్దు చెక్క గానుగ నూనెలను ఎండలో బాగుగ్గా ఎండవేసి 6నెలల వరకు సురక్షితంగా వాడుకోవచ్చు. 
పెరిగే పిల్లలు (25 సంవత్సరాల వరకు ) ఎద్దు చెక్క గానుగలను బాగుగా వాడుకోవచ్చు . 25 సంవత్సరాల తరువాత 
నూనె వాడకంలో ప్రమాణం తక్కువ చేసుకుంటూ రావాలి. 
౦ మెదడు, కాలేయం, క్లోమం మరియు ప్లీహం లాంటి మృదు అంగాలు 70 శాతం కొవ్వు అంశాలతో 
తయారవుతాయి. కాబట్టి మనిషి దేహానికి సహజమైన శుద్ధ వంట నూనెలు ఎంతో అవసరం. 
% కొలెస్ట్రాల్‌ ఫ్రీ ఫ్యాట్‌ ఫ్రే ( కొలెస్ట్రాల్‌ రహితం కొవ్వు రహితం ) అనే ప్రకటనలను నమ్మడం మీ దురదృష్టం మాత్రమే. 
* 1980 సంవత్సరపు దరిదాపుల్లో "వేరుశెనగ నూనెలో " అఫ్లోటాక్సిన్‌ " విష పదార్థం వున్నది ,కొబ్బరి నూనె తో 
కొలెస్ట్రాల్‌ వస్తుంది " అంటూ సత్య దూరమైనా వార్తల రూపంలో వ్యవస్థితంగా ప్రచారం చేసి ఆరోగ్యకరమైన ఎద్దు చెక్క 


గానుగ నూనె సంప్రదాయాన్ని పూర్తిగా నాశనం చేశారు - పారిశ్రామిక ఆహారపు విధాన అధికారులు. 


Dr Khadar LifeStyle 38 


ప్రస్తుతం మనం వాడుతున్న నూనెల కల్తీతో సమస్యలు ఏమి? 


1. పాణిజన్వమైన కొవ్వు 
ప్రాణుల మాంసపు అంశము తీసిన తరువాత మిగిలిన భాగాలను బాగా ఉడికిస్తే దొరుకుతున్న కొవ్వు అంశం మనం నిత్యం 


వాడుతున్న నూనెలలో కల్తీ చేయడం సామాన్యమైన విషయం. 
మినరల్‌ ఆయిల్‌ 

పెట్రోల్‌ మరియు డీజిల్‌ రిఫైనరీల్లో వేరు చేసిన తరువాత ఒక లీటరు కు దాదాపుగా 400%! పలుచటి తేట ఇంధనం 
గా పనికి రాని మినరల్‌ ఆయిల్‌ త్యాజ్యముగ దొరుకుతుంది . వంట నూనెల్లో ఈ తేటనూనెను కల్తీగా వాడటం వల్లనే మనకు 
వేరుశెనగ నూనె, కొబ్బరి నూనె ఇంకా అనేక నూనెలు చవకగా దొరుకుతున్నాయి అని మనము గమనించడం లేదు. ఈ 


పదార్థాలు జీర్ణ క్రియలో పోషకాల్ని పీల్చుకోనీకుండా చేస్తాయి. ఆరోగ్యాన్ని అంచెలంచెలుగా కుంగదీస్తున్నాయి. 


2. ప్లాస్టిక్‌ వాడుక 


వంట నూనెలను ప్లాస్టిక్‌ బాటిల్స్‌ లోను, ప్లాస్టిక్‌ సంచ్లుల్లోనూ సరఫరా/చేయటం మొదలైన తరువాత మనకు 
తెలియకుండానే నానో పార్టికల్స్‌ చిన్న పేగుల్లో కూడుకొవడం జరుగుతుంది. ఈ అంశాలు కాన్సర్‌ కారకాలుగా మారటం 
గడిచిన 30-40 సంవత్సరాలలో జరుగుతూ వస్తుంది. 


3. యం[తాల వాడుక 


పారిశ్రామిక విధానంలో నూనెలను ముడిపదార్ధాలు నుంచి తీసేటప్పుడు క్రొత్త క్రొత్త యంత్రాలను వాడడం వల్ల ( ఎక్కువ 
ఉష్టఅంశం మరియు ఎక్కువ పీడనం ) temperature and pressure నూనె ఉత్పాదనలో భాగంగా మారింది. ఈ కారణంగా 
నూనెలో వున్న మంచి BAA గుణాలు నాశనం కావటం, కాన్సర్‌ కారకాలైన ఫ్రీరాడికల్స్‌ (స్వేచ్చా బుణాత్మక కణాలు) 


ఉధృవించటం జరుగుతుంది. 


వంటనూనెలను ముడి వితనాల నుంచి తీసేందుకు, సంస్కరించేందుకు, 
సంరక్షించేందుకు సిరీకరణం చేసేందుకు నానా రకాలెన రసాయనిక 
పధార్షాలను ఈ కంపెనీలు వాడుతున్నాయి. 


ఇవన్నీ ఆరోగ్యానికి హానికరం, అనారోగ్యానికి ఆహ్వానం. 


Dr Khadar LifeStyle 39 


వంట నూనెలను మరి ఎలా తయారు చేయాలి? 


చాలా సరళంగా మన పూర్వికులు తయారు చేస్తున్నట్లు ఎద్దులతో తిప్పి, చెక్కగానుగలను ఉపయోగించి వంటనూనెలను 
ఉత్తమ గుణాలతో, సురక్షితమైన పద్దతిలో ఉత్పాదన చేయవచ్చు. ఈ విధంగా ఎక్కువ పీడనం ,ఉష్ణోగ్రత లేకుండా వంటనూనెల 
తయారీలో పోషకాంశాలు నాశనం కావు. కాన్సర్‌ కారక ప్రి రాడికల్స్‌ ఉత్పన్నం కావు. 

చాలా మంది చెక్కగానుగలను వాడుతూ యంత్రాలతో నూనె తీయటం మంచిదని భావిస్తున్నారు. ఇది కూడా సరి కాదు 
ఎందుకంటే STP ( స్టాండర్డ్‌ టెంపరేచర్‌ అండ్‌ ప్రెషర్‌ ) స్థితిని యంత్రోప కరణాల వల్ల RPM ( ఒక నిమిషంలో ఆవర్తనాలు ) 


ఎక్కువ కావటంతో నియంత్రణ చేయకపోవడం, వేడి పీడనం ఎక్కువ కావడం జరుగుతుంది. 


< 


> 
E kh 


=: 


ఏఏ వంటనూనెలు వాడితే మనకు మంచిది? 


చెక్క (కట్టె ) గానుగ నుంచి ఎద్దులను వాడి తయారైన ఏ నూనెలైనా మనకు మంచివే. వేరుశెనగ నూనె , కొబ్బరి నూనె, 
నువ్వుల నూనె, ఆవ నూనె, వెర్రి నువ్వుల నూనె ఇలా ఆయా ప్రాంతాలలో పండుతున్న ముడిపదార్థాల నూనెలు కల్తీ లేక 


తయారు చేసుకుని వాడటం ఆరోగ్యానికి మంచిది. ప్రతి నూనె లోను తమదే అయిన బెషధీ గుణాలున్నాయి. 


1. కొబ్బరి నూనా: లారిక్‌ ఆసిడ్‌ అంశం ఎక్కువగా వున్న నూనె. పొగ ఉత్పన్న ఉష్ణత (స్మోక్‌ పాయింట్‌) (197°) 
కావటం వల్ల నూనెలో వేయించే పూరి, అప్పడం, వడలు మరియు తీపి వంటకాల తయారీలో ఆరోగ్యకరమైన రీతిలో 


వండుకోవచ్చు. అంతేకాకుండా వండిన పదార్థాలు ఈ నూనెను ఎక్కువగా పీల్చుకోవు. 


Dr Khadar LifeStyle 40 


2. నువ్వుల నూనా: జీవసత్తువు- E (vitamin E) రోగనిరోధక శక్తి ని పెంపొందించే కారకము ఈ నూనెలో ఇమిడి 
వుంది. ఊరగాయలు తయారు చేయడానికి చాలా ఉపయోగకరమైన నూనెల్లో మొదటి స్థానం దీనికే. ( ఆంటి - 
ఆక్సిడెంట్‌ ) ఆమజనీకరణకు విరుగుడు మరియు దేహంలో వాపు విరుగుడు ( Anti-inflammatory) అంశాలు 
పొదిగి వున్న నూనె. చిత్రాన్నం, పులిహార లాంటి కలుపు అన్నాల తయారీకి బాగుగా ఒదిగి వచ్చే నూనె. కీళ్ల 
నొప్పులు , సంధి వాతం మరియు చర్మ సమస్యలకు ఆయుర్వేద శాస్త్రంలో మొదటిగా వాడబడే నూనె ఈ నువ్వుల 


నూనె మర్దనం అంటే నువ్వుల నూనె వాడటం. వాడిన చర్మం లాంటి సమస్యలకు రామ బాణం. 


3. వేరుశెనగ నూనౌ: ఈ నూనెలో వున్న రెస్‌ - వెరాట్రాల్‌ అనే రసాయనికం చాలా విషపూరక అంశాలకు 
విరుగుడుగా పని చేస్తుంది . ముసలితనాన్ని ( anti-aging) దూరం ఉంచడానికి, ఆమ్ల జనీకరణం (anti-oxidant) 
కు విరుగుడుగా దేహంలో నాపుకు విరుగుడుగా వైరాణువుల విరుద్దంగా పోరాడేదానికి వీలుగా ఈ నూనె సూక్తిమ్‌ 


గా పనిచేస్తుంది. గుండె జబ్బులకు చాలా మంచి నూనె. 


4. వెరి నువ్వుల నూనె: DIDS ఆసిడ్‌ మరియు నియాసిన్‌ ఎక్కువగా ఉన్న నూనె. ఈ రెండు పదార్ధాలు 
నరాలు మరియు మెదడు జీవకోశాలను మరు ఉత్పన్నం చేసేందుకు శుద్దీకరణం లోను ముఖ్య పాత్ర వహిస్తాయి. 
బాహ్యంగా త్వచ సౌందర్యానికి ఆరోగ్యానికి కాకుండా మానసిక ఉల్లాసానికి బాగా దోహదం చేసే నూనె. ఈ నూనె 
వేరుగా నెయ్యి లాగ తీపి పదార్థాల మీదపూసుకుని తినడం వల్ల పదార్థాల రుచి ఎక్కువ అవుతుంది. ఇంకా 
ఊరగాయలు పొడులతో కలుపుని తినేందుకు రుచిగా ఉంటుంది. దేవాలయాల్లో నైవేద్యాలకు, ప్రసాదాలకు ఈ 


నూనెను విరివిగా వాడేవారు. 


5. కుసుమల నూనె: బహుళ అసంపూర్ణ కొవ్వు ఆమ్లాలు (PUFA) హెచ్చుగా వున్న నూనె ఇది. తటస్థమైన 
నూనె. వాసన రుచి విషయంలో పొగ ఉత్పన్న SAŠ ( Smoke point ) కూడా ఎక్కువగా ఉండడం వల్ల వేపుడు, 
కూరలు, వడలు వండుకోవచ్చు. బాలింతలకు ఇది చాలా మంచిది. కుసుమలు, సజ్జలు తల్లులకు పాలు 


సమృద్ధంగా ఉండేట్లు ఉపయోగపడతాయి. 


“సహజత్వమే ఆరోగ్యానికి రక్ష” 


- డాక్టర్‌ ఖాదర్‌ వలి 


Dr Khadar LifeStyle 41 


తీపి 
గత 50 సంవత్సరాల నుండి చెరకును ఉపయోగించడం ద్వారా మొత్తం ప్రపంచం చక్కెర రూపంలో కృత్రిమ తీపిని ఉత్పత్తి 
చేస్తుంది మరియు తీసుకుంటుంది. 1 కిలోల చక్కెరను ఉత్పత్తి చేయడానికి 28,000 లీటర్ల నీటిని ఖర్చు చేయాల్సిన 
అవసరం ఉంది. ఇది పర్యావరణానికి హానికరం. మన పూర్వీకులు తాటి, ఈత , జీలుగు మరియు ఖర్జూరం చెట్ల వంటి 
పర్యావరణ అనుకూల చెట్ల నుండి బెల్లం తీసేవారు. ఈ రోజు కూడా కోల్‌కతా సమీపంలోని చుట్టుపక్కల ప్రదేశాలలో ఖర్జుర 
చెట్ల నుండి బెల్లం తీయడం చూడవచ్చు... 
రామనగర్‌, మాండ్యా, హంపి మరియు మరికొన్ని ప్రదేశాలలో కూడా ఈత చెట్టు నుండి బెల్లం తీయబడుతుంది . ఈ విధంగా 
పర్యావరణ అనుకూలమైనది మరియు 1 లీటరు నీటిని కూడా వృథా చేయకుండా, మన మానవ జాతికి తీపిని సిద్ధం 
చేయవచ్చు. డయాబెటిస్‌, బ్లడ్‌ ప్రెజర్‌ (బి.పి), రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు వంటి ఆరోగ్య రుగ్మతలను 
తీసుకురావడంలో చెరకు బెల్లం ప్రధాన పాత్ర పోషించింది. గ్లూకోజ్‌ ఎక్కువ భాగాన్ని కలిగి ఉండడమే ప్రధాన కారణం. కానీ 


తాటి బెల్లం (అన్ని రకాల తాటి చెట్ల నుండి సేకరించినది) ఫ్రక్టిజ్‌ యొక్క ఎక్కువ భాగాన్ని కలిగి ఉంటుంది, ఇది మన మానవ 


జాతికి వరం. 
Botanical Name Common Name 
Borassus flabellifer J తాటి చెట్టు 
Phoenix sylvestris ఈత చెట్టు 
Caryota urens జీలుగు చెట్టు 
Phoenix dactylifera ఖర్జూరం చెట్టు 
Botanical names & common names of medicinal plants 
Botanical name English name Kannada Name ` Telugu Name Hindi name 
Nyctanthes arbor- ; ; — . 
1 l. Night Jasmine వారిజా m Iu 
2 | Coriandrum sativum | Coriander రంత్తెంబరి నచ్చే కొత్తిమీర gu dfn 
3 | Boerhavia diffusa Punarnava DINED పునర్నవ GSE 
యిాంభథిలచూో 
Bryophyllum 3 : రణపాల ఇలా 
స pinnatum Py tm రెణబాల Sse 
5 | Phyllanthus amarus | Stone breaker | రీలు FÒ / Fo నెల్లి నేలనల్లి a$ 360 
6 | Tinospora cordifolia Giloy అద్భుతెబళ్ళి తిప్పతీగ rena 
క Trigonella foenum- Fenugreek bog, మెంతి ఆకు Ha 
graecum 


Dr Khadar LifeStyle 42 


8 Mentha arvensis Mint Se పుదిన CCG 

9 Moringa oleifera Drumstick నెగ్గే మునగ ఇళ PI 
10. Syvzigium cumini Jamun నంంళో నేరేడు AA 

11 Coccinia indica Ivy Gourd తోణండేఠాయి దొండకాయ hat 

12 | Aegle marmelos Bael బిల్మ D5) మారెడు/ బిల్వ Ser 

13 | Pongamia pinnata Pongamia Door కానుగ +I 

14 | Tamarindus indica Tamarind యణినో చింత gaa 
15 ' I శ Roselle వెండి / roenan గోంగూర aa ean 
16 Piper Betle Betel leaf ఎిఆ్యదోలే తమలపాకు CGE 
17 | Azadirachta indica Neem బబు Jo AA 

18 Ficus religiosa Peepal అలెళి రావి రాం 
19 | Ocimum sanctum Holy Basil DID తులసి GEE 
20 | Opuntia littoralis Cactus జెబ్బెటే కళ్ళి నాగ జెముడు AT ma 
21 Pa Sarpagandha నథెగగంధే సర్పగంధ శాల్లు 
22 | Cuminum cyminum | Cumin/Jeera జింరిగే జీలకర్ర RT 

23 Curcuma longa Turmeric అరెలిన పసుపు గండి 

24 | Cynodon dactylon రిల గరిక మల్లు గరిక GS SIT 
25 | Phoneix sylvestris | Wild Datepalm So బురె ఈత చెట్టు a ₹ HY 
26 | Brassica juncea Mustard నాలనీబే ఆవాలు eat 
27 Piper nigrum Black Pepper రరి బుణను మిరియాలు mr AA 
28 | Gingiber officinale Ginger లుంఠి == తరగా 
29 | Ruta graveolens Common rue నాగదాళి సదాపాకు Harr 
30 | Psidium guajava Guava వేంరల / నీలో జామ పండు ava 
31 Cocos nucifera Coconut తంగు కొబ్బరి చెట్టు SIERI 
32 | Arachis hypogaea a ల౭ంగా / SGW వేరు శెనగ Har గాన! 
33 | Musa paradisiaca Banana బాళి అరటి రెం 

34 | Acacia ferruginea | Safed khair బన్ని ఖదిరము తే 

35 వ. Dill / Dillweed నెబ్బిగ శతపుప్పి ata 
36 Cinnamon జెర్కే/ దాల్చిన్న దాల్చిన చెక్క HEE 
37 | Sesamum indicum Sesame IH నువ్వులు GGI 

38 | Cassia auriculata Senna DOET / SONB తంగేడు Ta 
39 Pimenta dioica Allspice నెబ౯ణనుగంధి సర్వసుగంధి తం TI 
40 Daucus carota Carrot ర్యారేటో క్యారెట్‌ IT 


Dr Khadar LifeStyle 


43 


41 Benincasa hispida Ash gourd బుూదుగుంబళేకతాయ | బూడిదగుమ్మడికాయ ra AAT 
42 | Cucumis sativus Cucumber నాతకాయె కీర దోస +h 
43 | Lagenaria siceria | Bottle gourd నుం౯రకాయె సొరకాయ GE 
44 | Ziziphus mauritiana Ber బారి PEV రేగుపండు షా 

45 | Murraya koenigii Curryleaf SoSe కరివేపాకు PR qar 
46 e Tomato ELOT sloe టమాటో TAHET 
47 Carica papaya Papaya ado బొప్పాయి qar 
48 | Phyllantus emblica | Goose berry బొబ్బదె నల్లి ఉసిరి 36౧] 
49 Beta vulgaris Beetroot DeL E బిట్రూట్‌ రమ! 
50 Aloevera Aloevera doe ao కలబంద THAT 
51 Bacopa monnieri Brahmi బ్రాహ్మి బ్రాహ్మి aert 
52 | Guizotia abyssinica Niger యజ్బళ్ళు బెర్రి నువ్వులు TT fae 
53 | Ricinus communis Castor బెడెల / od ఆముదం/చమురు ప్రాత! 
54 GE s Ch వ. శాంత చామంతి GEIE 
55 Chamomile ర్య్యాచచ్యులో చమోమిలే ETAG] 
56 a À య Lemongrass Ao ముల్లు నిమ్మగడ్డి AAT AA 
57 j Safflower DD కుసుమ శ 
58 | Annona squamosa | Custard apple DSTO సీతాఫలం error 
59 | Artemisia vulgaris s) మోజిబెత్తే మాచిపత్రి వారలారా 
60 | Abutilon indicum Mallow అతిబల అతిబల శల! 
61 Centella asiatica Saraswathi ఒందోలగె సరస్వతి mead 
62 | Tridax procumbens Tridax జయంతి గిడే గడ్డి చామంతి rr pa 


Dr Khadar LifeStyle 


సులు 


సత్వ జనాః 


IION 


44 


